కురంగ గౌరీశంకర నాటిక 


వుహాకవి దాసు శ్రీరాములు 


[ప్రకాశకులు 
_ మహాకవి దాను శ్రీరాములు స్మారక సమితి 
వాణీసదనము, శ-4-895/A, బర్కత్‌ పురా, 


హెదరాబాదు.2?. 


కురంగ గరిశుక ర నాటిక 


కతమాేతరకి దాసం శ్రీరాములు 


పకాశకులు 
మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి 
వాణీసదనము, 8.4-885/4, బర్కత్‌ పురా, 


పహాదరాబాదు _-27. 
ఆ 


(పథమ ముదణ 1981 


500 (పతులు 


వెల; రు. 6-00 


ము (ద ల 
(శ్రీ మాధవీ ఆర్ట్‌ (ప్రింటర్స్‌ 


కృత్సిగుడ, హైదరాబాదు-27. 


ముందు మాట 


మహాకవి దాసు శ్రీరాములుగారు |కీ,శ. 19 వ శతాబ్ది ఉత్తరార్థ 
మున తెలుగు దేశమున జన్మించి ఆంధ సాహిత్యమును తమ అమూల్య 
మైన రచనలచే నలంకరించిరి. శతకములు, (పబంధములు, పురాణములు, 
నాటకములు, శాస్త్ర(గంథ్రముల్కు కృతులు, జావళీలు- ఇద్లైన్నో పక్రియ 
లలో వారు రచనలు గావించి యుండిరి, (శ్రీరామకవీం దుల (గంథములు 
పునర్ము[దించి పాఠకలోకమున కందించు దృష్టితో వారి వంశమున 
జన్మించిన మేమందరము కలిసి “మసోకవి దాసు శ్రీరాములు స్మారక 
సమితి”ని హైదరాబాదులో 1978 వ సంవత్సరములో స్థాపించితిమి, 


మా [పచురణలలో మొదటిది తెలుగువారి నాటి ఆచారవ్యవహార 
ములను దెలియట కుపకరించు పద్యగంథము “తెలుగునాడు”, రెండవది 
వారి వచనకృతి “అభినవ గద్య పబంధము", తదుపరి వారి జయంతి 
సంచిక 198/5 లో కవిస మాట్‌ విశ్వనాథ సత్యనారాయణ, డా॥ పాటి 
బండ మాధవళర్మ మున్నగు [_పఖ్యాత రచయితల వ్యాసములతో 
“పపంచ తెలుగు మహాసభల” సందర్భములో (పచురించితిమి. 


ఆం[ధదేశములో అనన్యమైన (పాళ_న్హ్యము సౌంది (గంథక ర్తకు 
“మహాకవి యను బిరుదమును సమకూర్చిన “శ్రీదేఏీ భాగవతమును 
ముదించి (ప్రచురింపగల్లిన సుకృతము మా సమితికి కలిగినది. తదుపరి 
మయూరకవి సంస్కృతమున రచించిన “సూర్యశతకము' తెలుగు అను 
వాదము తాత్సర్య సహితముగా (పచురించితిమి. 


శ 
మా ప్రస్తుత _పచురణ (శ్రీరామకవిచే రచింపబడిన “కురంగ గౌరీ 
శంకర నాటిక”. ఈ నాటిక (పథమ ము[దణ చేసి |పచురించు సదవ 
కాశము మా సమితికి దక్కినది, డా॥ జి. వి. సుబహ్మణ్యంగారు మేము 
అడిగిన తోడనే విశదముగా పీఠిక (వాని యిచ్చినందుకు వారికి మా సమితి 
కృతజ్ఞతాభివందనములు. 


దాసు పద నాభరావ 
విజయవాడ ఠి ంబ్రి 


12_7_1981 స 
క్‌ మహాకవి దాను శ్రీరాములు స్మారక సమితి 


ls 


He 


'అధినవ భాసుడుి 


క్రీ శే, దాను శ్రీరామకవి రచించిన స్వతం[తరూపకములలో 
నిది యొకటి. కురంగము కారణముగా నై న గౌరీశంకరుల వివాహ మిందు 
వ స్తువగుటచే దీనికి కురంగ గౌరీశంకర నాటిక అను జేరు సార్థీక మగు 
చున్నది. నాల్లంకముల పరిమితినిబట్టి యిది నాటిక యని పిలువబడు 
చున్నది. 


ఆకృతి కీ నాటిక చిన్నగై నను అపూర్వకల్పనలచే మిన్నగా 
భాసించుచున్నది. భాసమహోకవియే తెలుగుబాసపై మమకారముతో ఒక 
తెలుగు కవియె పుట్టి ఈ నాటిక రచించినాడా యను నంతటి యబ్బురపాటు 
పరితలకు ఈ నుకృతి కలిగించుచున్నది. 


ఈ నాటికయందలి వసువు పార్వతీ పర మేశ్వురుల పరిణయగాథ. 
ఇది పురాణ్యపసిద్ధమైనది, కాళిదాసాది మవికవులచె సంస్కృత మునందు 
కావ్యముగా( దీర్చిదిద్ద(బడినది, నన్నెచోడాది ఆం్యధకవుల కావ్యములకు 
వ స్తుగౌరవము కలిగించినది. పూర్వకవులు కుమార సంభవమును, 
తారకాసుర సంహారమునుగూడ గహింపగా శ్రీరామకవి పార్వతీ పరిణయ 
పర్యంతముగ నీ వస్తువును నిర్వహించి నాటికను మంగళాంత మునర్చి 
నాడు, 


ఈ నాటికలో దాసు శ్రీశామకవి గావించిన కల్పనలు వారి (పతి 
భకు |ప్రమాణములై |పశంసాపాత్రము లగుచున్నవి. ఆ కల్పనల 
బాచిత్యసార్థక్యమ.లను బరిశీలించుటకు ముం దీ సాటికలోని కథా సారాంశ 
మును దెలియుట యవసరము. 


iu 
కథాసం(గహము 


దకాధ్వరధ్యంస మైన తరువాత పరమశివుడు మందరగిరి 
శిఖరముపై నొక వటవృక్షమ్ముక్రింద యోగసమాధియందు నిలచియుండెను. 
సతీదేవి మేనకాహిమవంతులకు పుతికయె పుట్టి నారద[పబోధమ.వలన 
శివునియం దనుర క్రయై ఆతనిని పతిగా పొంద నెంచి తల్లిదం[డుల 
యనుమతి వడసి హిమవంతము వీడి వచ్చి, బదరికామము చేరి, 
అందు పర్ణశాలను నిర్మించుకొని శివధ్యానపరాయణయి యుండెను. 
హైమవతివెంట ఆమెకు పరిచర్యలను చేయుటకై. బాలా సుందరులను 
చెలులుకూడ వచ్చియుండిరి. ఒకనాడు గౌరి శివుని ధ్యానించుచు నొడలు 
మరిచి యుండగా దుర్వాసమహర్షి పర్ణళాలకు వచ్చెను. పార్వతి ధ్యాన 
సమాధిలో నుండుటచే నామహర్షికి అతిథిసత్మా రములు చేయలేదు. చెలి 
కల్తిలు పూలను దెచ్చుటకై వనాంతరమునకు వెడలియుండిరి. దుర్వాస 
మహర్షి గౌరి తనకు మర్యాదలు సేయలే దని కోపించి యామె ధ్యానించు 
వానిస్థాన మామెకు పొడగడ్డ కుండు నటుల శపించెను. ఆంతలో చెలి 
కత్తి లాశమమునకు వచ్చి, జరిగినదానిని దెలిసికొని, యపరాధమును 
షిమింపు మని యా జడదారిని (పార్థించిరి. దుర్వాసుడు వారి (ప్రార్థనను 
మన్నించి వరదుడై “గౌరిచే పెంప(బడిన లేడివిల్ల యొకటి శివుని సమీ 
పమును జెరెనేని శంకరు( డున్నచోటు గౌరికి బొడగట్టు"నని శాప మోత 
మును సూచించి వెడలెను. చెలికత్తె లా కాపవృత్తాంతమును గౌరికి తెలియ 
జెప్పకుండ దాచియుంచి, శాపమోక్ష మగు తరుణముకొరకై వచి 
యుండిరి. పార్వతి నాటినుండి శివు' డన్న చోటు స్పురింపక వేదన 
పడుచు వాయుజలభక్షణ వతమును బూని కఠోరతప మాచరింప నారంభీం 
చినది. ఇది నాటికలోని కథకు పూర్వరంగము. 


ల 


ఒకి పరి పార్వతి కల్యాణలమ్మీ|వతమును జేయ పూనుకొనెను, 
దానిమహిమవలన పర మేళ్వరునితో, దనకు కల్యాణ మగు నను నాశతో 
నుండెను. అట్టితరి ఆశమ సమీపారణ్యమునుండి యొక లేడివిల్స [పాణ 
భయముతో పరుగుపరుగున వచ్చెను. దయామయురాలై న గౌరి ఆలేడి 
పిల్లను పట్టుకొని ఆ శ్రమమునందు రక్షణగల్పింపు డని తన నెచ్చెలులను 
ఆజ్ఞాపించెను. వా రా లేడి పిల్లను బట్ట నేగిరి. ఒకబోయవా డా హరిణ 
మును బాణముతో కొట్టవలె నని విల్లె త్తి వెన్నంటి వచ్చుచుండెను. బాలా 
సుందరు లా బాలహరిణమును పొదివి పట్టుకొని టోయవానికి జీవహింస 
తగ దని బోధించి దయాపాశ స్త్కృమును గూర్చి యుపన్యసించిరి. వారి 
మాటలను లెక్క_ సేయక బోయవాడు బాణము వేయటోగా తిరస్కరణిీ 
మం|త|పభావముచే చెలికత్తెలు లేడిపిల్లను రక్షించి దానిని పార్వతి 
యొద్దకు తెచ్చిరి. బోయవాడు నిరాశతో తిరిగి వెడలిపోయెను. పార్వతి 
యాలేడి పిల్లను (పాణముకంటె నధికముగా (పేమించి పెంచుచుండిను, 
ఇది (పథమాంకమునందలి కథ, 


ఇది యిట్లుండ తారకాసురు డను దానవుడు వరగర్వితుడై సప్త 
దిక్పాలకుల నోడించి తనకు దాసులుగా నొనర్చుకొని, ఇం|దునిపై దాడి 
వెడలి స్వర్గము న్మాకమింసవలె నని నన్నాహములు చేయుచుండెను. 
దిక్సాలకులవలన తారతుని దుండగములను వినిన దేవేందుడు దేవగురు 
వైన. బృహస్పతిని తారకాసుర వధోపాయమునుగూర్చి (పశ్నించెను. 
శివ పార్వతులకు జనించు కుమారస్వామియే తారకాసురుని సంహరింప 
గలవా డనియు, పార్వతీపర మేశ్వరుల పరిణయ మగునట్లు యత్నించు 
టయే తత్‌ షణక ర్హ వ్య మనియు బృహస్పతి సూచించెను, ఇందుడు మన్మ 
థుని స్మరించి యాతన్‌ని (ప్రసన్నని చేసికొని పరమేశ్యర తపోభంగ 
నర్చి పార్వతిని శివుడు చేపట్టునట్లు యత్నింప నియోగించెను, మన్మ 


vi 


థుడు దేవహి తమును దలంచి ఆ దుష్కరకార్యమునకు వసంతసహాయుడై 
ఉద్యమించెను. (ఇది [(పథమరంగము.) 


వసంత మన్మథులు మందరనగము చేరి వీరాసనస్థుడై యోగ 
సమాఢియం దున్న పరమేశ్వరుని దర్శించిరి. ఆతని తపోభంగ మసా 
ధ్యముగా మదనుడు భావించి లోలోన భయపడసాగెను, వసంతుడు 
నారదునివలన గౌరికి( గలిగిన దుర్వాసుని శాపమునుగూర్చి వినియు౦ డెను. 
ఆ కథ నంతయు నాలడు మన్మథునికి చెప్పి నారాయణుడే లేడిపిల్ల 
యనియు, [బహ్మయే కీరాతుడై అలేడివిల్లను పార్వతిక డకు చేర్చెననియు, 
తారకాసుర వధాపేక్షచే వా రట్లు చేసిరనియు స్పష్టపరచెను. ఆరహ 
స్యము దేవేంద్రునకు తెలియదనియు పేర్కొనెను. పార్వతి పర మేశ్యరుని 
సమీపమునకు చేరవలె నననచో నా లేడివిల్లను మాయోపాయమున 
(గహించి యా మహాదేవుని వెనుక నుంచవలెననియు, ఉపాయాంతరమున 
గౌరి నక్కడకు రావింపవలె ననియు నొక యుపాయమును వసంతుడు 
సూచించెను. మన్మథు డందుల కంగీకరించెను. (ఇది రెండవ రంగము.) 


మన్మథు డొక కుంటి |[బహ్మచారిరూపమును ధరించి, పార్వతి 
యా[శమమున కన్నా తురునిగా జేరి యామె యిచ్చిన అతిథిసత్కారముల ( 
బొంది యుండెను. వసంతుడు తన (పభావముచే న్మాశ్రను వనమును 
వసంతబుతు ళోభాపూర్ణముగా నొనర్నెను. పార్వతి బుతుకాల్యపభావ 
ముచే పరమేశ్యరునిపె విరాశి నొంద నారంభించెను ఆమె మదనబాధా 
పీత యయ్యెను. అమెకు చెలికత్తెలు ౩ త్యోపచారములు సేయుచు 
హరిణరక్షణమును [బహ్మచారికి నొప్పగించిరి. పార్వతి మదనతాపాధిక్య 
ముచే మైమరచి మైకమునందు పడెను. ఆమె కప్పు డొక స్వప్నము 
వచ్చెను, లేడివిల పారిపోయి శివుని వెన్క నిలిచినట్లు ఆ హరిణము 
చనినజాడలో నాకాశగమనమున గౌరియు, చెలికత్తెలును శివునికడకు చేరి 


vii 

యాతనిని వేడుకతో పూజించుచున్నట్టును, మదను డాసమయమున శివుని 
పై పుష్పనాణములు విసరినట్లును, హరుడు కోపించి మూడవకంటి 
మంటతో మదనుని దగ్గ మొనర్చినట్లును, ఆపై పళ్ళాత్తప్తుడై శివుడు 
పార్వతిని వివాహమాడ కోరి+ట్లును, అటుపై పార్వతి తండియింట 
పర మేళ్వరుని పరిణయ మాడినట్లును, కలలో నా కన్యకు స్ఫురించెను, 
చెలికత్తె లాస్వప్నము భావిమంగళసూచక మని గౌరికి తెల్పిరి. అంతలో 
మరు డాహరిణమును హరించి హరునివెనుక నుంచినట్లు ఆకాశవాణి 
పల్కెను, ఆవ్నార్త వినినతోడ నే గౌరికి తొల్లిటి దివ్యజ్ఞానము స్ఫురించెను. 
సదాశివుని యునికి ఆమకు గనుపటైను. అచ్చట కేగుటకై వారందరు 
సిద్ధమైరి. చెలికత్తె లాయదశు కనిపెట్టి దుర్వాసళాపవృత్తాంతమును గౌరి 
కెరిగించి, కాపవిమోచనమై యామెకు శుభములు చేకూరనున్న వని 
సూచించిరి. గౌరియు సంతసించెను. (తృతీయరంగము). ఇది ద్వితీ 
యాంకమునందలి కథ, 


పార్వతి పర మేశ్యరుని సన్ని ధానముకు జేరి పూలదండలతో నా 
దేవదేవుని పూజింప సాగెను. లేడిపిల్ల ఆదేవుని వెనుకనే యుండెను, 
పార్వతి పూజచేసిన మల్టెపూదండ యొకటి శివునిజడలలో చిక్కు. కొనెను. 
గండుతుమ్మెద యొకటి దానిపై మసలసాగెను. శివున కాతుమ్మెదవలన 
బాధ కలుగునేమో యని యతని వెనుక కేగి యాతుమ్మెద నదలించుచు 
నాతని జడను తాకెను. అంతలో మదనుడు మహేశ్వరునిపె విరితూపులు 
సంధించెను. శివుడు సమాధి వీడి ,కుద్ధుడై యాతనిని మూడవ కంటి 
మంటతో బూది చేసెను. రతీదేవి యాకసమనుండి దిగివచ్చి పతిపాటు 
నెంచి విలవించి, సహగమనమునకు చితిని బేర్చుకొన, పరమేళ్వరుని 
(పార్థించెను. పరమశివు డామెయందు దయామయుడై ఆమె కామెపతిని 
పసాదించెను, శివునివరముచే రతికి మన్మథు డాకృతితో కనుపడినను 


vili 


లోకమున కాత డనంగుడే యగును. రత్తీమన్మథులు శివునకు ప్రణమిల్లి 
నిష్కమించిరి. 


శివు డంతట గారిని గాంచి, యామయందమునకు ముగ్గుడె వలపు 
బాసల నామెతో సరసమాడ నారంభించెను. పతి యనుకూలు డై నందుల 
కామె లోలోన సంతేసించియు ముగ్ధాభావనుచే నాతని కౌగిలిని వారించి 
కురంగము నిమ్మని కోరుకొనెను, ఆంతలో కురంగము నారాయణునిగా 
మారి వారికి త్వరలో వివాహము కాగలదని నూచింది, ఇరువురిని సంతోష 
పెబైను. ఇది తృతీయాంకమునందలి కథ. 


హిమవంతున కీసంగతి తెలిసి, పార్వతిని తనయింటికి తెచ్చుకొని 
వివావయత్నములు సాగించెను, కొడుకు లైన మైనాక కోలాహలులును 
పెండ్లి పిలుపులకు పంపించెను. బాలాసుందరులను శు క్రిమతీకోలాహలుల 
ప్యుతిక యగు గిరికను తెచ్చుటకు పంవించెను. తాను హిమజాడ్యముతో 
బాధపడుచున్నను నారాయణదేవు నారాధించుచు శుభకార్యనిర్యహణ 
మునకై యత్నము సొగించెను. పరమేశ్వరుడు తనకల్లు డగుట పూర్వ 
పుణ్యవి శేష మని యెంచి భ కిప్రపత్తులతో పర మెళ్వరుని గీర్తించెను. 
(ఇది మొదటిరంగము.) 

కైలాసమున పరమేశ్వరుడు భృంగి మొద లగువారికి తన పార్వతీ 
[పణయవృత్రాంతము తెల్పి పరిణయసన్నాహము లొనర్చు ముచ్చట లాడ 
చుండెను. అంతలో సప్పర్షలు లగ్నప,తికను తెచ్చి పరమేళ్వరున 
కర్చించిరి. వివాహాయా తకు శివు డంగీకరించెను. (ఇది రెండవరంగము) 


గౌరి వివాహముహూ ర్హముకొరకై వేగిరపడుచు, విరాళితో వేగుచు, 
శివలింగ (పతిష్ట గావించి పూజించుచుండెను. చెలికత్తె లగు మాలతీవకుళ 
మాలికలు శివపూజాదవ్యములను సమకూర్చుచుండిరి. పార్వతి “సర్వం 
ఖ ల్విదం (బవ్మో' ఆను మహావాక్యార్థము నెంచి శిలలో శివుని భావించి 


1X 


వ్యానమును దాల్చెను, నాటిమాపటికే శివపార్వతుల వివాహ మనియు, 
నారాయణు డా కార్యమున కోధ్వళ్యవము వహించు చున్నాడనియు |పక 
బింపబడెను, గౌరిని పెండ్లిసాతురుని జేయుటకైె చెలిక త్తే లామెను 
ఆంత ఃపురమునకు( గొంపోలురి. (ఇది మూడవరం౦గము)) , 


గౌరీశంకరులకల్యాణము జగన్మోహనముగా జరిగెను. (బహ్మ 
విషువులు, బుషిలోకము, దేవగణములు మొ॥ వారెల్టరు కల్యాణోత్సవము 
తిలకించి ఆనందించిరి, బుషిపత్ను లారతు లిచ్చి మంగళగీతములు 
పాడిరి, ([బహ్మ దేవుడు భరతివాక్యము పల్కెను. కథ శుభాంత మయ్యెమ, 
(ఇది చతుర్థాంక మునందలి కథ) 


కల్పనల సార్థకము 


కుమారసంభవాది కావ్యములందు( గానవచ్చు కథను గైకొనినను, 
దాసు శ్రీరామకవి దానిని విద్మితకల్పనలతో విశిష్టము గావించెను. ఆ 
కల్పనలలో ముఖ్యమైనవి 1, కురంగవృత్తాంతము, 2, దుర్వాసకాప 
వృతాంతము. శివపార్వతుల వివాహము జరుపుటకు బ్రహ్మయు, విష్ణు 
వును కంకణము కట్టుకొనినారు. అందు |బహ్మ _పేరకుడు, విస్టవు సూత 
ధారుడు. (బహ్మ కిరాతుడై , కురంగరూపుడై న నిమ్ల్షవును పార్వతి 
యొద్దకు చేర్చినాడు. వసంత పేరితుడెన మదను డాలేడిపిల్లను శివుని 
కడకు( జేర్చినాడు. మదనుని నియోగించినది ఇంద్రుడు. ఇట్లు దేవతలే 
దేవదేవుని వివాహమునకు కారకు లైరి ఈ నాటికలో పార్వతి దివ్య 
జ్ఞానము గల వధువు. ఆమెకు దుర్వాసుని కాపమువలన దివ్యద్భృష్షి 
కుంఠితమైనది, కుర్రంగము శివునియొద్దకుచేరుటతో నామెకు దివ్యదృష్టి తిరిగి 
లభించినది. ఇట్లు కథాగతిక్కి ఫలసిద్ధికి కరంగము కారణ మగుటచే 
కురంగకల్పనము [ప్రధాన మగుచున్నది. చేసినక ల్పనములకు సమ్మగ 
సార్థక్యమును గలిగించుటచే కవిిప్రతిభ ప్రశంసనీయ మగుచున్నది, 


గ 


దాసు శ్రీరామకవి చేసిన ప్రెరెండు కల్పనలక్షును కాళిదాసుని అఖి 
జ్ఞాన కాకుంతల నాటకము (పేరణ నిచ్చినదసి స్పష్టమగుచున్నది* హరి 
ణమును వెంటాడుచు కణ్యాశమ|పాంతమునకు వచ్చిన దుష్యంతుని 
వై థొనసులు వారించి హరిణహింసను మౌన్పిన సన్నివేళము లేడిపిల్లను 
వెంటాడుచు వచ్చిన కిరాతుని వారించి బాలాసుందరు లామృగమును 
రకించిన సన్ని వేళ మునకు [పేరణ నిచ్చియుండును, శాకుంతలమున 
దుర్వాసుని శాప మెట్టి పయోజనమును సాధించినదో ఈనాటిక యందును 
నట్టి పయోజనమే సాధించినది. భేద మేమనగా అచ్చట మజపు నాయ 
కునకు, ఇచట దివ్యదృష్టి నశించుట నాయికరు, ఆక్కడ అభిజ్ఞాన 
మగు ముద్దుటుంగరము జ్ఞాపక హేతువు, ఇచట హరిణము జ్ఞాపక 
హేతువు. ఇట్లు కాశిదాసకల్పనలను కథాసూ;తమునకు జీవతంతువులుగా 
(గహంచినను వానిని కథాపప త్తి కనుగుణముగా కథాగతికి మార్చి పోష 
కములుగా నత్యంత సహజముగా ననుసంధించుకొనుటలో కవి తన 
(పతిభావి శేషమును [పకటించినాడు, 


(పసిద్ధమైన ఈ కథలో [ప్రయోజన మర్థించి కవి మరికొన్ని 
మార్చులనుగూడ చేసినాడు. (పసిద్ధకథలో మదనదాహానంతరము పార్వతి 
తపస్సున కుప[కమించిన ట్టుండగా నీ నాటికలో మొదటనే ఆమె తపస్సు 
నారంభించినట్లు కల్పింపబడినది, బదరికాశమమునం దామె తపోనత 
మును చేపట్టుటకు కారణ మీ నాటికయందు వాచ్యము కొక పోయినను, 
అది నాంాయణపుణ్య శత మగుటచేతను, హిమవంతుడు హరిభ కృుడగుట 
చేతను ఆమె ఆ య్మాళమమును తపమున కనుకూలక్షేతముగా నెన్ను 
కొనిన దని భావించుటకు వీలు కలుగుచున్నది. శివపార్వతుల వివాహము 
నకు నారాయణుడే (ప్రయోక్తగా నీ నాటికయందు కవి చితింపదలదుటచే 
నిట్టి కల్పనము సోర్థక మగుచున్నది. 


xi 


ఈ నాటికయందు నాయకుడు శివుడు. నాయిక పార్వతి, శివుని 
పాత (పసిద్ధకథలో నున్నంత ఉదాత్తముగా నిందు పోషింపబడలేదు, 
మదనదాహానంతరము శివుడు పార్వతితో సల్పిన సంభాషణము శృంగార 
నాయకున కనువుగా నున్నది కాని, ధీరళాంతుని చిత్తవృత్తి కుచితముగా 
లేదు. కపటబహ్మచారివేషమున శివుడు షార్వతియొక్క పరమేశ్వర 
భ_్తిశ క్రిని పరీక్షించిన ఘట్ట మిందు లేకుండుటచే ఈశ్వరుని అషైశ్వర్య 


మహిమను నాయకుడు తనంతట తానే భృంగితో చెప్పుకొనవలసి వచ్చి 
నది, ఆత్మ గుణస్తుతి ఉదా త్తునిగుణము కాదుకదా మరి |! ఈ నాటిక యందు 
భృంగి విదూషకతుల్యు డగుట విచారము, గణపముఖు డయ్యు పర 
మేశ్వర గుణగణములను దెలియని మందమతిగా, పరిణయముకొరకు 
పరితపించు విటశేఖరునిగా నాతడు చితింపబడుట చదువరులకు సంత 
సము నీయజాలక పోయినను నాటికలో హాస్యము పోషింపబడుటకు 
మాత్రము తోడుపడిన దని చెప్పక తప్పదు. 


ఇక పార్వతి ఈ నాటికలో ముద్దరాలు. పతిని పొందుటకై తపము 
చేసిన ధీరురాలు. కురంగమును రక్షించిన దయామయురాలు, పతి 
తనపై వలపు చూపి నెకసక్కె_ము లాడునెడ ముగ్గవలె లజ్జను (పకటిం 
చిన శృంగారనాయిక. శివునిరూపము నెంత వలచెనో శివత త్రము నంత 
(గ్రహించిన వివేకవతి. పతికి తగిన సతివలె నిందు చిత్రింపబడినది. 


ఈనాటిక శివపార్వతుల వివాహముతో ముగియుట యొక విశే 
షము. పెండ్లి యెనచో కుమారస్వామి పుట్టుటయు, నాతడు తారకాసురుని 
వధిరిచుటయు జరుగు నని _పబంధధ్వని. కథ సాగినచో నాటిక నాటక 
మగునని కవి ఈ ముచ్చటైనముగింపు చేసియుండును. 


శివపార్వతుల వివాహకథయందు శాంతగుణ ముదితమైన ఆధ్యా 
త్మికళ్ళంగారము రసముగా నిలచుట ప్రసిడ్భకథా[ప్రవృ త్తి, దాసు 


xii 

శ్రీరామకవి ఆట్టి ఉదాత్త రసస్థితికంచె ఒక మెట్టు తక్కువదియైన భ కీ 
భావము[దితమైన శృంగారము నిందు పోషించినాడు. నాటికయం దిట్టి 
రసపోషణమే సమంజస మని కవి భావమై యుండవచ్చును. (ప్రసిద్ధ 
కథలో పార్వతి స్వీయత పోగుణళ క్రిచే పర మేశ్వర |పణయసిద్ధిని పొంది 
నట్లుండ, కవి ఈనాటికలో పార్వతి నారాయణసహాయమున స్వీయకార్యో 
మును బొందినట్లు చితించినాడు. పార్వతియందు విరహమును విశేషించి 
పోషించుటచే నామె తపస్విని యైన శృంగారనాయికవలె నిందు భాసించు 
చున్నది. నాయక[పవృ త్రి కామె కనుగుణముగా తీర్చిదిద్దబడినది. ఇట్లు 
రసిక జఇనమనోరంజనము నర్ధించి కవి యిట్టి రసపోషణవిధానము ననుస 
రించె నని భావించుట యుచితము, 


ఈనాటికలో రచయిత సందర్భము ననుసరించి స్తీ విద్యావళ్య 
కతను (పుట 57), ఆధిక వ్యయము లేని అక్షతావివాహాదారమును 
(పుట రథ) సమకాలీన సమాజమునకు సంస్కరణ దృష్టితో [పటోధించి 
నాడు, సాంబశివుని కథయందు సాంఘిక విషయములను నిపుణముగా 
ననుసంధించుట (శ్రీరామక వి సామర్థ్యము. 


మొత్తముమీద నాటిక ముచ్చటగా నున్నది. రచన సరళమధు 
రముగా నున్నది. నిర్మాణము సలక్షణముగా నున్నది. పద్యములు, 
పాటలు పాతోచితముగా ప్రయోగింపజడియున్నవి, కథ [ప్రాతదయ్యును 
కల్పనలచే |క్రొత్తరుచుల నీనుచున్నది. ఈ నాటకము చదివిన సహృద 
యులు దాసు శ్రీరామకవిని “అభినవ భాసుని'గా హృదయములందు 
నరఖావించి గౌరచింపగలరుం 


జ. 
దీనిని రచించిన శ్రీరామకవి వందనీయుడు. దీనిని [పచురించిన 


దాసు వంళజులు అభినందనీయులు. నాకీ ముందుమాట [వాయు నవ 
కాళ మిచ్చిన దాను శ్రీరామకవి స్మారక సమితికి నా కృతజ్ఞతలు, 


హైదరాబాదు 


tion జి. విం సు(బహ్మాణక్రి౦ 


శ్రీ పరబ్రహ్మణే నమః 
కురంగ గౌరీ శంకర నాటిక 
ప్రస్తావన 


సూ(తధారు(డు : (ప్రవేశించి) 


చ. సగము శరీర మిచ్చి యొకచానను శ్యామల పెద్ద పెళ్ళమున్‌ 
దగ నలరించి యింక నొకదానిని గంగను జిన్న పెళ్ళమున్‌ 
సీగపయి నుంచి సంతసిలంజేసి సుఖభిందెడి రాజశేఖరుం 
డగు ,పమథాధినాథు(డు సమ _స్రశుభంబుల మీకు నిచ్చుతన్‌. 

నటు(డు : (ప్రవేశించి బావగారు! ఏమి యీ మహాజనసభ యెంత 
దర్శనీయమగా నున్నది? ఆహా! 

సీం ఇకార్థ షడ్డర్శనాది వేదులు మహామతులు 

పండితులు _బాొహ్మణులు గలరు 
వితరణళాలులు నీర్యగాంభీర్య కీర్తి. 
ట్‌ నిథానులైన వ్యతియులు గలరు 
కోటికి. బడగె త్రికొన నమ్మ ఘనులైన 
మంచిపేరుగల కోమటులు గలరు 
_పొడిపంటలయందు (ప్రబలులె. ద్విజ సేవ 
దనరారు నట్టి: పాదజులు గలరు 


2 కురంగ గౌరీ శంకర నాటిక 


గీ. యింక నేడ్యద్దరాజన్యు నేలుబడిని 
పెద్ద పెద్ద కితాబుల బినసి మొనసి 
వన్నెవాసులు గల గొప్పవారు గలరు 
యీ నేఖాస్థలి వర్ణింప నెవరివళము ? 


బానగారు! ఈ సభను వర్ణించుటకు నేను సమర్దుడను కాను, 
కాని యీరాతి యీ సభ కూడుటకు నిమిత్తమేమో తెలియక 
యున్నది. సెలవిండు. 


సూత: (నవ్వుచు) హా! ఏమి యది, మాబాగుగా నున్నది. 
ఉ త్తరదేశపు భరతులవలె గంజాయిని యలవాటు జేసీత్రీవొ ? 
లేక్ర యిప్పుడే నిదనుండి లేచిరివా? ఈ భరత ఖండములో 
రవలు చెక్కిన బంగారపు ఆందె దొడిగిన భరతు(డవు నీ 
వొక్క(డవుగా( దో(యచున్నావు, ఆనాడు భరతుడు పరి 
పాలన చేయ(బట్టి యీ దేశమునకు భరతఖండ మని పేరు 
వచ్చినది. ఈనాడు నీవొక భరతు(డ వున్నావు గనుక నా 
పేరు చెడక నిల్చినది. 


నటు(డు ; (నవ్వి) అబ్బినచో ( గవీత్వమున నీంకను వర్ణన సేయః 
గలవు. ఆనాటి భరతునకును నాకును నెంత తారతమ్య 
మున్నది? ఆధికోపమ గదా! అంతయు. బెద్దలైన మీ యా+ 
ర్యచనమే కదా; కాని నే నడిగినది సెల వియ్యరైతి రేమి? 


నూత : ఏమిటోయి లుది! నీ దేహమే నీకు తెలియకున్నట్టున్నది ! 
సరే- నాచేయి గోకుచున్నావేమోంయి! (అని నటుని చేయ 
తన చేలితో( దీసివేశమను.) 


పేసావన 8 
నటు(డు : నేను గోకుచున్నడి నా చెయ్యికాదా భావగారూ ! 
సూత: నా చేయి గోకుచున్నానోయి. మంట యెత్తుచున్నదోలి, 


నటు(డు : పొరపాటు వచ్చినది. క్షమించి యీ సభా వృత్తాంతమును 
సెలవిండు 


సూత; ఈ భరతఖండములో మదాసు రాజధాని( క్రింది గంజొం 
మండ లమునందు (శ్రీకాకుల మను పురము గల దెజు(గుదువా? 
నటుడు : బాగుగానే యున్నది. (శ్రీకాకులమునే యెరుగనా ? 
సీ, సకలసౌభాగ్య (పస క్టీ ప్రశ సనా 
శాకులంబై న (శ్రీకాకులంబు 
చం[దళాలా మహాసొధ సంవాసి. 
లక్షీ కులంబై న గ్రీకాకులంబు 
నీతి పచార మానిత సాధునంఘని 
ర్వ్యాకులంబైన ఫ్రీకాకులంబు 
ఆరామ సంచారి కీర పాఠాఫత 
కోకిలంబై న (శ్రీకాకులంబు 
గీ, వనగత నుగంధ చాంపేయ వాకులంటు 
మహితకాసార వికస (ద్‌ మాకులంబు 
నయవిహీనజనోర గ నాకులంజు 
లోక విభ్యాత మైన (క్రీకాకులంబు, 


సూత్ర : దాని శాభానగరంబగు నరిసవల్లి నెటుంగుదువా ? 


నటు(డు : బాగుగా నెరు(గుదుం 


4 కురంగ గౌరీ శంకర నాటిక 


సీ మణికొంచనాది సంపత్సమన్వితయైన 
సిరిపాల వెల్లి యౌ నరిసవల్లి 
శ్రీవల్లి భపదాబ్ద సేవానుర క్ర భా. 
సురకల్పవల్లి యౌ నరిసవల్లి 
సూర్యనారాయ ణస్తుతిపాఠక క్షమా 
సురవాజ్మ తల్లి యౌ నరిసవల్లి 
గీ, సరస సుమవాటికాగత చారుమల్లి 
పుణ్యపురుషాపదాతపంబునకు నెల్లి 
కలుషమూషికములకును గండుబిల్లి 
ధరణి( గీర్రివహించు నయ్యరిస వల్లి. 


సూత; ఆ యరిసవల్లి కధిష్టాతయగువా(డు సూర్యనారాయణ దేవు( 
డని యెరుంగుదువా ? 


నటుడు: ఓహో! ఎజుంగనామటథీ ! - బావగారు ।; మీరు సంస్క 
తము చదువుకున్నారా ? 

నూత : చదుపుకున్నానుగాని త్వరగా చెప్పుము, 

నటుడు : నెమ్మదిగా - చక్క (గా - నిలచి వినుండు భావగారు ! 
ఇదిగో శోకరూపమున జదివెదను. 
“యస్మి న్నానో జగదిద మహో య స్పమ.స్టేవి రేజే 
యస్యా, గే భూః ఫణిగణభుజ స్పారథిః స్పారథీశ్చ, 
యం లక్ష్మీళ శృతధృతి రమావల్లభ నృం,శయంతే 
స చ్భాయేళ శమనజనకః పాతు చార్వార్గవల్టీ" 

సూత్ర; ఆ సూర్యనారాయణ మూరర్థికిం గృతియిచ్చి రచియింప(బడిన 
“కురంగ గౌరీ శంకర నాటిక” నెణుంగుదువా? 


ప్రస్తావన ర్‌ 
నటు(డు : రచించిన కవి యెవ్వరయ్యా ! 


నూత : కృష్ణా గోదావరి మండలములయందు మొదటితరగతి ప్లీడరు 
గానుండు దాను శ్రీరాములుగారిని యెణు(గుదువా? 


నటుడు : ఓహో! వారినే యెకబంగనా? వారు రచించిన యనేక నాటక 
ములను ఆడి పాడి అభినయించి యున్నాడను, 


మ. పదిరెండేడులయోడునం గవిత( జెప్పంబూని వ్యస్తాక్షరీ 
విదభిభ్యాతి( బొసంగి లేఖకళత వీడాకరంబై న మే 
ర౭ దుదిన్‌ బద్యములల్లి సద్గణిత హో రాళాస్త్రసామర్హ్యముల్‌ 
౧ ౧ అర 
వెదజల్థం దగు దాసు రామకవితాలీలాబ్ధి నోలాడితిన్‌. 


సూత: వారురచియించిన కురంగ గౌరీ శంకర నాటిక నవినయించుటకు 
సభికు లనేకరీతుల మన కొజ్జ నిచ్చుచున్నారు. కావున నొక 
రమ్యమైన పాట( బాడి యీ సభవారిని రంజింపవలయునోయి! 


నటు(డు : బాగుబాగు. మిక్సి లి సంతోషము. (ఇటు నటు పరిహాసముగా 
తిరుగుచు నాకొశమువం౦క( జూచి, చూచి, నిలచి) బావగారూ ! 
పురుషకంఠము సథ నేమి రంజింప జేయును? అయినను నా 
కంఠ ధ్వనిని గొంచెము పరీక్షింపుడు. (ఆని ఆవలయ, అ స్వరము 
వినవచ్చునట్లు రాగము పాడ(బోయి, దగ్గి దగ్గి) కొంచెము 
జలుబుగానున్నది భావగారు ! కానివ్వండి, సమయము వచ్చి 
నపుడు పని జరిగించ కున్న బాగుగా నుండదు. (అని మరల 
కొంచెము దగ్గి, నోటిలో లవంగము వేసుకొని, ఒకపాట మొదలు 
వెట్టి, మరల దగ్గుచున్నాడు.) 


6 కురంగ గౌరీ శంకర నాటిక 


సూత్ర: చక్క(గా నున్నదోయి నీపాట! నలుగురు నవ్వు నట్లు 
చేసితివి, ఇ(క( జూలించు. 


నటుడు : నలుగురు నవ్వునట్లు చేయుటకే కదా మన భరత విద్య 
యేర్పడినది. నవ్వక యుండునట్లు చేయమనుచున్నావా ఏమి? 
ఆటులై న నొక దుడ్డుగటై యున్నదా లుచ్చట ? 

నూత్ర : ఏమి? _ కొట్టందలంచితివా ? 

నటుడు : మరియొక మార్గ మేమున్నది? 


సూత : ఇంకను, ఈ పరివోసకము చాలించి సభను రంజింప, 
జేయుము. 


నటుడు : ఆటులైన మా యింటిదానిం బిలచి పాటం బాడించెదను, 
(తెరవంక జూచి) ఓసీ! గృహిణీ ! ఇటు రమ్ము. 


నటి: (ప్రవేశించి) స్వామీ! జోవోరులు. ఏల నన్ను( బిల్చితిరి? 
మీ యాజ్ఞకు బద్ధురాలను; సెలవిండు, 


నటుడు ; నీ వెప్పుడు అష్టాగే నా యాజకు బద్దురాలవే. నే నెం(గనా 
యేమిటి ?- ఇదిగో! ఈ సభవారు, యీరొపతి కురంగ గౌరీ 
శంకర నాటిక నకినయించుట కాళ్లావించిరి, కావున నీ సభను 
రంజింప(వేయుట కొక పాటను మును ముందు పాడవలసి 
యున్నది. 


నటి: ఆటులైన సభారంజనార్థము పాట(బాడక్‌ తన్సునా ? ఎటువంటి 
పాటయో సెలమిడు. 


నటుడు : బుతువర్ణనము, 


నటి: 


నటుడు : 


నటీ; 


నటుడు ; 


నటి; 


నటి, 


నటుడు ; 


పస్తావన 7 


ఏ బుతువుస్వామి! 
ఈ వసంత టుతువునే వర్ణింపుము, 
ఏ రోగములో నుండవలయునో ! 
వసంతరాగములోనే. 
ఆలాగే స్వామీ ! 
పాట; వసంతరాగము = ఆటతాళము. 


ఎంతో హాయో - యెంతో హాయో 

వింతయో వ - సంతకాలా ॥ మెంతో హాయీ ॥ 

విరహణులా ా మానములా--హరణమొనరించు మంచీ 
కరణములూ గలిగీ యలా -- కామదేవుం డెదమెచ్చు ॥ నెంతో ॥ 


తుమ్మెదాలూ -- జుమ్మనుచూ -- (కొమ్మావుల కొమ్మలనూ 


కమ్మపూవూ దేనియలా -- జిమ్మలకింపుగా (గోలూ 
॥నెంతో హాోయో॥ ౨ 
కులుకుదునూ గోయిలలూ - కూకూయని కూయ(గనూ 
యెల పాయపూ శెలువలూ -- జలకేళశీలూ సలుప(గనూ 
॥nయెంతో హాయి॥ 3 
(తెరలో గౌరి) 
ఆదిగో, ఆఏగో పాపము! ఆ చిన్న బే,డివిల్ప బెదరి జెదరి 
వచ్చుచున్నది గదా! 
స్వామీ ! లే(డివీల్ల యను శబ్దము వినంబడుచున్నది, నాకు 
చాలా భయమగుచున్నది. మన మిచట నుండదు, 
ఓసీ! నాకు నశ్చయముగానే వుంది. పోదము పవ పద 
| (నీష్మ-మింతుడు) 


కురంగ గోరీ శంకర నాటిక 


పథ మాంకము 


[బదరికారణ్యమునందలి పర్ణళాలయొద్ద తపసిినీవేషధారిణి యగు 
గౌరియు, ఈమె చెలిక తె లగు బాలయు, సుందరియు' |బవేశించు 
చున్నారు. | 


గౌరి; ఏమే బాలా! చూచితివా సుందరీ ? 


సీ, మెడ దిప్పి వెనువెన్క మిలీ చూచుచు నక్కు 
చంగున మైసాచి సరగముడుచు 
చెవులు నిక్క(గ ముటై చెమటట్ట(గ మీపంది 
కెగసి యం దంద( గాలిచ్చి నిలచు 
నులి వాలకించి దిక్కులు సూచి పలుమాటు 
(భమయు. (బక్క ల( బాలు నెమరు(గక్కు 
దొటుపాటున( దూలి దోకమడంచి యా 
యాసాన దీర్చ నిశ్వాసమిచ్చు 
గీ. దవ్వు దవ్వుల మనళాలదారివట్టి 
దిరబిరన వచ్చుచున్నదీ వేళ( దనకు 
నేమి తొందర కలిగెనో యెలు(గనమ్మ 
చెలియలార ! కనుండి యీ చిన్ని లే(డి, 


బాల; 


పథమాంకము 9 


చెలియలార ! ఆ చక్కని లేండిపిల్లం దెచ్చి నా కిచ్చి మీరు 
మటీమొక పని చూచుకొండు, 


అమ్మా | మీయాజ్ఞకు వ్యతిరేకము జరుగుచా? 


నుందరి: తలీ! ఏ కటిడి యెంత పటు పటినను ఆ చిటిపొటి లే(డిని 
సర. లు ట్‌ లు టు టి 


గౌరి; 


2) 


పటి తెచ్చి సీకటెపుటం బెటమా ? 
అ ళు టి 
(అని యిరువురు వెళ్ళుదురు) 


(తనలో) ఆవి! ఆకలంబులైన! దినక యేకతంబున వన 
వాసంబు సేయుచు నదీజలంబు పానంబు సేయుచు, వాయు 
భక్షణంబు జీవనాధారంబుగా( గరిశనియమంబుల పాలై యా 
సదాశివుని సాంగత్యంబు నపేక్షించి దీర్గ కొలంబు తపంబు 
నడిపితి. నే(టికై నను బరమేశ్వరునకు దయ కలుగదాయె(గదా. 
అయ్యో ! ఎంతకాల మీ విధముగా నుండవలయునో! తదాయ త్రం 
బగు చిత్తంబుతో నిట్లుతలపడుచున్న నాయం దా మహాగేవున 
కింతవఆఅకును లేశ మైన గటాక్షము కలుగదాయె. నా పూర్వ 
పుణ్య మెటుల నున్నడో 1 ఎట్టులెన నే నా యిందుమౌళి పొందు, 
గోరినదాననే కదా లా ఓసీ చిత్తిమా త త్తరపడెదవేల ? 
తొందరపడినంత మాత్రమున గార్యములు పొసంగునా ? ఓర్పు 
లేకయే కదా నా పూర్వజన్మంబున దమనింట దగ్భరాలనైైతిని, 
అపు డట్టు సేయకున్న నిప్పుడు నాకీ పొటు లేల కలుగును? 
“బుద్ధిః కర్మానుసారిణీ” ఆను నారో వేజగునా ? (చేతులు 
మోడ్చి నిమీలితనయనయై) పరమేళ్వరా । మవిదేవా।; దయ 


రాదా? 
(అనుచు. బర్జళాలకు( టోవును.) 


10 


కీరా: 


కురంగ గౌరీ శంకర నాటిక 


(లేడిని వెంబడించుచు. గిరాతు(డు [బవేశించును.) 


పోకు పోకు నీదెబ్బగాలా, యిదిగో నీగుండెలు కండలు దీస్తా 


చూస్కో. ఒక్కకోల దిట్టంగా లాగి యేస్కుంటే కుసుక్కున 


గూలబడ్తావు, యేమో ఆని సూస్తావుంటే నీపని మాగాడుగా 
వుండాదిలే. దెహబ్బా! యెక్కడ టోతావోశీ! నిల్పడు. నిల్బడు* 
ఈ పొదకట్టులో దబ్బా దటా, ఆకూ అలం తిని పోతరించావులే. 
సీచావు దగ్గిరబడ్డాది. యాస్తుండా, యాస్తుండా. యీకోలో 
కూలావులే. (అని తన సింగాణియం దమ్ము తొడుగుచున్నా(డు.) 


(పవేశించి) 


* అద్దిర పాడుముండకొడకా కడుపాకటిమంట( దీర్చికో 


ముద్దుల లే(డిపిల్ల నీటు ముట్టి దయారస మావగింజలో 
బద్దయు లేక [గూరళర బాధల కగ్గముసేయ(బూని మా 
హృద్దళనంబు సేసితివి హేయము నీ [బతు కేల? ఛీ! ఖలా! 


సుందరి : (పవేశించి) 


శా ఓరీ! ఘోరకిరాత! నీ సహజదుష్టోద్యోగ మిం దేలసీ 


కీరా: 


(వారంభంబులు కూడవి త్తణిని మా[పాలేయ భూభృత్కుమో 
రీరత్నం ఐభయంటొసంగె నింక నిణిన్మాని న్మీతోవనే 
పోరా తక్కిన మచ్చిలీముఖశిభాపుంజంబు ని న్ము బ్రెడిన్‌ | 

ఓలి మీ ముండా మొయ్యా = యాళ్ళ మీరు? ఏంమా 
బెదిరిత్తుండారు ! 


పథమారికము 
నాదనామ్మక్రియ —- ఆట 
వోలబ్బా వోలబ్బా యారె ఇచట 
గోలజే యంగ వచ్చినారె స్రోరే 
తాలే తాలే నాకు దరమాలు సెప్పేరు 
మాలావు దొరసాన్లు పాలుబడ్డారు 
మల్లి మాటాడితే మక్కెల్బగలబొడ్తూ 
ళా అణాల 
భోళ్ళున గూల(గ బులు ల్బగల చేతు 
69 
సమ్మతి మెకముల( జంవీ [బతుకుమని 
బమ్మదేవు/డు మాకు |వాసి పెట్టాడు 


11 


॥వోలబ్బా॥ 
1 ఓలబ్బా i 
nbఓbomా 


11 ఓలబ్బా! 


ఓరీ! నీచా! బహ్మదేవుడు దయారసమును మ్మాతము 


సృజించలే దనుకున్నావో? 


“విద్యా సా విపులా వతి న్ర్రిభువన్బప్రభ్యాతవిభ్యాత సా 
కాంతి స్పా కమనీయతా చతురతా కల్యాణలక్ష్మీ శ్చ సా 
శక్తి స్సా సమతావి సాచ సదస త్త ల్హ్రేకటబోధాఒవీ సా 
నీతి స్సానియతిళ్చ సాహృదిగతాన్యాణా మదోషాద యా.” 


. తూల(గనొడె దేర? నిజదుష్క్యృతి కింతయు నీ మనంబులో 
జాలి వహింపనేర ? మృగళాబక మొక్కటి భీతి(బాజి(గా( 
గోలనుగొట్టి చంపి తినకున్నను( జత్తువా బహ్మదేవు( డు 
ద్వేలదయారసం బొకటి( బెట్టినజాడ (గ్రహింపనేరవో ? 


(అని యుటికి లే(డిపిల్బం బట్టుకొనును.) 


19 


కురంగ గౌరీ శంకర నాటిక 


సుందరి; (బోయవాని కెదుట నిలచి) 


ఉ. నీతి గహీంపవైతి వి(క నీగతి యెట్టగునో మదీయ ఘో 


కీరా: 


రాత కక స్త్రపాతముల నగ్నిశిఖల్‌ వెలుగంగ నందులో 
సీతల కాలదే; కదలు మిట్జిని బట్ట(దలంచితేని లే 
దా తెరవేదొ చూచుకొనుమా నిజజీవితరక్షణార్థివై . 


(ముందుకు నడచి) తాలుండో స్తాలుండోసి ! యూ యింటి 
బడైెటి మూడుపోట్లు మొడిస్తిరా బురలు పగులాయి. లేడిపిలను 
ంట (32) అటి టే (ఎక) 
మట్టుకొని నిల్బడారుగా ! అవున్గాని, యేంచే లే(డిపిలను వదులారా 

a (a) ళు అణాల 
లేదా మీరు ? ఆడోండ్లు కూడా గందా. ఒక యేతేతునానూడు, 
ముక్కు మన్ను గాకుండా యీడుస్తాను సూడు, వదుల్తారా లేదా? 
మీ అబ్బసిగ దరగా, నవ్వుకా ఉండారూ! నాదెబ్బ సూస్కోటండి* 


(అని వింటీబద్ద పె కెత్తి కొట్టబోవుచుండ(గా) 


సుందరి : ఇదిగో! తిరస్కరిణి నుపయోగించుచున్నాను. 


కీరా; 


(బాలయు, నుందరయు లేడి వీల్ల యు నదృజ్యు లగుదురు.) 
(ఆశ్చర్యపడి, తనలో) ఓరి బాబో ! ఏందిరాయిది ! వీసి త్తీరమై 
శోయిందిగందా ! నాలేడి విల్లేడ పోయింది? ఆడో శేడబోయారు! 
కనుకట్టు సేసి పొయ్యారుగందా, దీనికేంగాని నోటికాడికూడు 
సిద్దాన్నం సిద్దాన్నంఊళ్శ్ళాక్కు. పొయ్యారుగందా. కళ్ళక-నబడితే 
యీళ్ళురోగాలుకుదు ర్తుగందా. (నలుదిక్కులు చూచి) యేడనైనా 


[ప్రథమా౦కము 18 


దాక్కు.డారేమోగందా.- అడుగుల జాడలుకూడా గన్పడడంలేదే! 
ఇదేమో యిట్టి మాయగా వుండది. 
(అని చింతాకాంతు(డై వెళ్ళిపోవును.) 


| బాలాసుందరుల రాక కెదురుచూచుచు గౌరి ప్రవేశించును.) 


గౌరి : (తనలో) అదిగో, లే(డివెల్లను బట్టుకొని బాలా సుందరులు 
వచ్చుచున్నారు ! ఇపు డేమో నా యెడమ క న్నదరుచున్నది, 


క ఆది యేమో వామాంబక 
మదరంగా(జొచ్చె శుభసమావేశము నా 
కొదవించు దైవయోగము 
తుది నెట్లో శివునికి రుణ దొరకెడి నొక్కో | 


సుందరి : (లేండిపిల్లతో వచ్చి) అమ్మా! కిరాతుండు వెంబడించి 
తరుము [శమభరంబున దుమికి వచ్చుచున్న మృగ శాబకంబును 
గిరాత (పతిబంధంబునుండి తొల(గించి పట్టితెచ్చి సీ కళ్టెదుట 
నిళ్చితిమి. 

గౌరి; మంచిపని జేసితిరమ్మా, 


బాల; (వచ్చి), 
గీ, రమ్యవస్తువు _పతిబంధ రహితమగుచు, 
గరగతంబౌట శుభసూచకంబు సుమ్ము 
మృగకిశోరంబు దొరకుట మేలు నమ్ము 
నిక్కువంబుగ ముక్క-ంటి నీకు దక్కు, 


గొరి : అయ్యో ; అంత భాగ్యమా! అట్లు దీర్చ సమాధి నెక్క డనో 
యున్న శంకరుడు మేలుకొనుట యెట్లు? అత(డు నాళ 


14 కురంగ. గోరీ శంకర నాటిక 


దక్కు_ట యెట్లు ? దైవవశ మెలాగున నున్న దో అట్టు కానీండు, 
కల్యాణ లమ్మీ(వతము పూనుకొని యు౦టిమి. పనులు జరుపు 
కొనవలయును, త్వరగా పర్ణశాలను (పచేశింతము రండు, 


(అందరు నిషష్కమించుచున్నారు.) 


కురంగ గౌరీ శంకర నాటిక 


ద్వితీయాంకము 


| అమరావతి, సుధర్మ సింహాసనము, (రాజు) దేవేందుఃడు, (మంతి) 
బృహస్పతి, (దిక్పకులు) అగ్ని, యమ, నిర్భతి, వరుణ, 
వాయు, కుబేర, ఈళానులు (ప్రవేశించి ] 


దేవేర్యడుడు : (అగ్నింజూచి) ఓయి కీలీ! సీమూల మేలా? 


అగ్ని ; శచీనాధా ! ఏమి చెప్పుదు. తారకాసుర మహారాజుగారి వంట 
యింటి గాడ్మిపోయి న్నాశయించి (బతుకుచున్నాను నర 
మాంసముల కంపు గిట్టక నానాబాధలు పడుచున్నాను, నా మూల 
యొకటి నేను చూచుచున్నానా స్వామీ ! 
ఆ 


దేవేందుడు : (యమునింజూచి) ఓయి శవనా! నీ దిక్కు చక్కగా 
నున్నదా ? 


యమ : అమరేందా! తారకాసుర మహారాజుగారు చిత్రగుప్పుని 
స్వాధీనములోనున్న లెక్క దస్త్రాలు చింపివేయించినారు, నా 
పని యేమిటో నొకు దెలియుచున్నదా ? నా వాహనమైన దున్న 
పోతును దోలించుకొనిపోయి తన పూవులతోటలో దుక్కి. దున్ను 
కొనుచున్నాడ'. ఇప్పు డేలినవారి దర్శనమునకు కాల్నడక నే 


16 


కురంగ గౌరీ శంకర నాటిక 


వచ్చినాను, ఇదిగాక నా సవతితల్లి కొడుకు ళనైళ్ళరు(డు 
నన్ను పూర్ణ కటాక్షముతో ( జూచుచున్నా,డు, ఇప్పుడీ రాక్షసుడు 
కిజ్ఞలు పెట్టినందున ద్వాదళమందు |పవేశించినాఃడు. ' ఏడేండ్డన్నజ 
దా(టిన తర్వాత యట్లుండునో? _ నా దిక్కేమిటో నేను 
చూచుదున్నానా స్వామీ । 


దేఏళ్లగడు : (నిర్భతింజూచి) ఓయి కోణపా! నీ కోజంబున( 


నిర్భతి : 


గల్యాణమా ? 

సురోత్తమా॥ తారకాసుర మహారాజు నీకును మాకును 
యెక్కడనో జ్ఞాతిసంబంధ మేర్పడినద(ట. = ఈ మధ్యనే 
నా మీ(దికి దండెత్తివచ్చి నా కోరలకు [మోకులు వోసీ చెట్టు 
కొమ్మకు వేలాడ(గట్టించినాండు. (నెమ్మదిగా) చెప్పుకొనుటకు 
సిగ్గు ఎ జనానాలో చేసిన గల్లంతు యింతింతా? ఆ నామర్దొ' 
పడలేక నేను వాకిట కావలి నౌకరీ కొప్పుకున్నాను. అంతటితో 
సరిపోయినదీ మా జనానా ఖాన్‌ జనానా (యేడ్చుతో) దుఃఖ 
మవుచున్నది. వాని గృహసమ్మార్థనము చేయు దాసిగా నుండు 
టకు గూడ సమ్మతించవలసి వచ్చినది. నా కోణమేమిటో నేను 
చూచుకొనుచున్నానా స్వామీ , 


దేవేంద్రుడు ; (వరుణునిం జూచి) ఓయి వరుణా! సీ హరిత్తు సుఖ 


వతా? 
అణని 


వరుణు(డు : హరిహరీ ! శొము తెల్లవాఆ లేచినాను. ఇస్పటివజకును 


తారకొసుర మహారాజుగారి యింట సీళ్ళకావడి వేసికొని (మోచి 
[మోచి బుజాలు పుండ్లు పడినని. నీళ్ళు తోడితెచ్చుటకు, (తావ) 


ద్వితీయాంకము 17 
కావలయునని యడిగితిని. కోపగించి “చెంబటి ముండకొడుకా ! 
నీ పాళము లేమైపోయినవ'”*ని కొట్టవచ్చుసరి కొకాళమున కెగసి 
యెగసి, బహు డూరముపోయి, అలసి, నా వాహనమైన యొక 
మకరమును, నా నె త్రిమీ6ది కుంభమును అచ్చట వదలితిని, అవి 
రెండును శనైశ్చరుని స్వాధీనములో నిప్పు డున్నవి. మీరు 
విచారించవచ్చును. తర్వాత నా తాడే పెట్టి నీళ్ళు దోడ నారం 
థించితిగాని (తాడు తెగినది, మూడు ముళ్ళు వెసినాను. చూడు? 
నా హారిత్తు నేను చూచుచున్నానా స్వామీ ! 


దీవేందుడు : (వాయువుంజూచి) ఓయి బాయుదేవుడా! నీ వైపు 


కాపుదలగా నున్నదా గ్గ 


వాయువు: పురందరా ! ఇప్పటి నా నీచదళ నేనేమి చెప్పుదు? తారకా 


సురమహారాజుగారి పంకాలాగు పనిలో బడి యున్నాను. దాని కేమి? 
పుల్లాకు లెత విసరలేని నా బాధ చెప్పుకొనదరమా ? అగ్ని వంట 
వాడుగా నున్నందున మా కిలువురకు( గొంచెము సాంగత్యము 
కలివీనా(డు. ' ఆందువలన నాకు( గొంచె మాపారిను దొరుకు 
చున్నది* నావైపు నేను చూచుకొనుచున్నానా స్వామీ ! 


దోవేందుడు వ (కుబేరుంజూచి) ఓయి కిన్నరాధీళా! సీ దిశ యొక్క 


దళ బాగుగానున్నదా ? 


కుబేరుడు ; బలసూదనా ! నా పని దివాలాఅయినజొడ తమకు విశదపడ 


లేదు కా(టోలును, నా నవనిధులను తారకాసుర మహారాజుగారు 
1) . 


18 


కురంగ గౌరీ శంకర నాటిక 


(తవ్వించుకొని పోయినా(డుగా. ఇంకేమున్నది.? నా స్నేహితు(డు 
పెద్ద జంగమయ్యగారి జోలె యక్కడకు వచ్చినదిగా. పెద్ద 
జంగమయ్యగారు తపస్సునకు(టోవుచు మా యింటి చిలువకొయ్యను 
దగిలించి పోయినాడుగా. ఆదే వాడుకుంటున్నాను సాంబయ్య 
లింగము సమాధి విడిచివచ్చెనా, అదియును లేదుగా. కొడుకు నల 


కూబరు(డుగా(డు కుదిరికూర్చుండ(డుగా. ముండలముట్టాకోరు, 


జక్కు_లముండాకొడు కాయింటో వెచ్చాలకొట్టు మీద కూర్చుండి 
నౌకరీ చేయు మనగా ప్రొద్దువొడిచినది మొదలు (పొద్దుగుంకు, 
వజకు అక్కడనే, ఊ, ఏమున్నది ?- నాడిళ యెట్లున్నదో 
నాకేమి తెలియును స్వామీ! 


దేవేం[దుడు ; (ఈశామనిం జూచి) గిరీశా! మీ విదిళ సుదళముగా 


ఈశా ; 


నున్నదా గి 


మహేం|దా ! తారకాసురుడు యెట్టనో మాయచేసి నా వాహన 
మైన యెద్దును, యెర వడగి ' తోలుకొనిపోయి, దొంగముండ 
కొడుకు చెజకుగానుగకు గట్టి పని చేయించుకొనుచున్నా(డు. నొ 
కిశోలన్నియు సమాధిలో యున్నవి, కళాలేశముమా(త్రమే యిచ్చట 
నున్నది. ముం దెట్టుగా నుండెనో. ఈ కొంచెము కళతోనైన 
నెదిరింంతమా ? అని యూహంచితిని, వొ డఖండ శీవపూణా 
ధురంధరు(డు, వానింజంప( జేతులురావు. నొదిశ యొక 
మో _స్తరుగా నున్నది. దస్తువసూలు తక్కునం సేనలను తగ్గించి 
నాను, బూతారికి కఠందనుకి! 


ద్వితీయా౦కము 19 


దీవేందుడు : ఏమి? ఈ యసురాధముని నిరంకుశ ప్రతాపము! 


ఈ మధ్యను మన స్వర్గముమీ(దకుగూడ వచ్చి దేవతలకు 
మిగుల( బీడ కలుగజేసినాండు, వరసంప త్తిచే+ గదా వీని కిట్టి 
పథభావము లుత్సన్నముల్తె నవి. వానికి( గౌలము బాగుగా నున్నది. 
దుర్మార్గుల కిట్టి మహామహిమలు సంప్రావ్రింప( జేయు ఓ 
పర మేళ్వరుని (కియావై చి తీయే. ఆ దుర్మార్గుడు స్వర్గలో కము 
నంతను బరిపాలింపదలంచిన ట్లున్నా(డు. వాని దుష్కృత్యము 
రిన్నియని గణింప శక్యమా ? 


. నరులవధించు(, గామినుల న్యాయముదవ్చి [గపించు, యక్ష కి 


న్నర గరు డోరగ _పముఖ నాకనివాసుల దొడ్డిబెటు, న 
| a ఏ 


౪. వె, 


' 


చ్చరలను బట్టు, గోవులను జంపును, యజ్ఞవిధాన వేదులన్‌ 
జెజిచును తారకాసురు(డు చేయనిదుష్కృతి యొక్కటున్న దే? 


(బృహస్పతిం జూచి) ఆచార్వవర్యా! మేమందజము సదా 
మీ యుపదేశంబునంగదా వర్ణిల్లుచుంటిమి, ఆ దుర్మార్లుడెన 
తారకాసురుని వధించు మార్గ మొకటి యాలోచించరు గదా ! 


శాగుసేయరాదు ళతు(పతాపంబు 


.వేగిరంబ యణ(చి వేయవలయు 


కాల (గుచ్చు కొన్న కంటకలబును బోలి 
ననుచు బుద్ధిమంతులాడ వింటి. 


బృహస్పతి : దేవరాజా ! శివపార్వతులకు జన్మించు గుమాఠర స్వామి 


తప్ప, తారకాసురుని జలి౦దువా? డింకొక(డు లేడు, 


20 కురంగ గౌరీ శంకర నాటిక 


దేవేం!దుడు : ఆటులైన పర శివం డిపుడు సమాధిలో నుండెనే ! 
పార్వతీదేవి యరణ్యమునం దపోవృ త్తి నుండెనే ? వీరిరువురకు 
సాంగత్యంబు గలుగుట యెట్లు ? 


బృహస్పతి : శివపార్వతులకు సంయోగ సంఘటనంబు సేయు 
తలంపుతో నిదివజకే నారాయణుండును, [బహ్మయు నాలోచించు 
చునే యున్నారు. నీవు నా [పయత్నమే చేయుము. ఆ మిథునం 
బునకు సమాగమంబు కలుగును; కుమారు' డుదయించును. 
దుష్టు(డైన తారకాసురుడును హతు(డగును. లోకమును 
బాగుపడును, 


దేవేం|దు శు : స్వామీ ! నే జేయు నుపాయం బొక్కటి యున్నది, 
అది యేది యనిన హరికమారుండగు మన్మథునిం |బేరేవించి 
శ్రీ సదాశివుని సమాధి యుడు(గునట్లుచేసి గౌరి యందు( బర 
వేశ్యరునిచి త్తంబు హ త్తింపంజేసితినా కార్య సానుకూల మగునని 
తలంచెద, 


బృవాస్పతి : ఇందా! అట్లనే కానిమ్ము. కొన్ని యశుభంబు లంద౦ద 
పొడసూ పెడిని, కాని, భయము లేదు, తుద కన్నియుం 
జక్క(గనే పర్యవసించును. 


దేవేందుడు ; (సింహాసనము డిగ్గి, నిలచి, చేతులు మోడ్చి నిమీలిత 
నయనుడై ) 


చం, మదమజి [బహ్మ విష్ణు పురమర్దను లెవ్వని యిక్షుచాప వష 
టృదగుణ పుష్పబాణముల బారికి మా ఉొనరింపలేక ని 
వృ దొల(గి యంగన జన కటాక్షములం జరియింతు రట్టి జ 
ల్రిదుుడగు కాన దేవుడ ధిలీలు(డు నాక్కుఐసన్ను డయ్యెడిగ్‌, 


ద్వితీయా.కము 81 


కాముడు; (చిలుక వాహనముతో, రతీదేపితో( (బవేశించి) ఇం1దా ! 
నేనే కామదేవుండను. ఆతిభకక్తితో నీవు నన్ను (బార్థించినతోడనే 
(పసన్ను ండ నై తిని, నన్ను దలంచిన పనియేమో చెప్పుము. 
తప్పక నీ కార్యము తుద ముట్టించి నిన్నుం గాపాడెదను. 


దేవేందుడు: మన్మథా! రతీపాణనాధా! నిఖిల జంతునిర్మాణ 
నిపుణా! పచబాణా! సీ మహిమంబు గొనియాడ నే నెంత 
వా'డ. నీ వొడినారాయణుని ముచ్చుబిడ్డ (డవు ఆభిలలోకం౦ంబుల 
మోహింపంజేయు చతురుండవు. నీవలనంగాని కార్యం బొకటి 
కలదా? నీ యమోఘ పుష్పబాణంణున కపజయంబన్న విన్నది 
కాదు, ఇప్పుడు నావిన్నపంటొకటి కలదు. మందరనగశిఖరంబున 
మయూరారణ్యంబున దీర్హ సమాధినున్న మహాదేవుని చిత్తంబు 
మెత్తంజేసి, పార్వతిం గామిందునట్లు సేయవలయు, 


కాముడు ;-- 

చ, తెలిపెద నిందుండా ! విను మదెంతటి దు స్తరమైననేమి ? శ్రీ 
గళు;ండుమహోగు(డాతని ముఖంబున నిల్వ(దరంబెయంచు నే( 
దల(ప క్షణంబులో నతని? దార్చెద, బర్యతపుుతి చెంగటం 
గలదె? పరోపకారమున కన్నను బుణ్యము విష్టప(త్రలున, 

దేవేంద్రుడు: చిత్తము మహానుభావా! 
కాముడు ; ఇం(దా |! చే నిశ బోయెడ, (నిష్కమించును) 
దేవేంద్రుడు : (సభికులతో) ఆహా ! ఎంత సంతోషమైనది. మన్మథ 
మవాదేవుండు మన కిచ్చిన వరము వింటిరిగదా. 
(అంద ఖు నిష్కమింతోరు,) 


22 కురంగ గౌరీ శంకర నాటికి 


రెండవ రంగము 


[మందరనగమున మయూరారణ్యములో వటవృక్షము |కీంద 
వీరాసనస్థ(డై సమాధిలోనున్న శివుడను, ఆయన యెదుట నిజ పుష్ప 
బాణాదులతో మన్మథు(డును, వెంట వసంతు(డును [బవేశించుచున్నారు. ] 


వసంతుడు : మన్మథ మహారాజా! నాపని నేను చేసికొంటిని. ఇదిగో, 
యా కమ్మతావు. లుప్పతిల్లు (కొమ్మావులం జూడు, జుమ్మ 
జుమ్మని చెలరే(గు శుమ్మెదలం జూడు. కూకూ యను కోయిల 
లను జూడు. ఈ యెబ్టని జిగురు జొంపములను జూడుము. 
అన్నియును రమ్యంబులై కాముక మనోవికార కారకముల్హై యల 
రారుచున్నవి. ఇంక నీ యుద్యోగంబు కొనసా(గించుకొనుము. 
కొమడు ; ఆట్లుగానే చేయుచున్నాను గాని, 
సీ, చిన్నిచందురు రైక వెన్న లల్పచరింప( 
జద లాకాసము ముట్టి వేడలగక్కు_ 
కంక ణీకృతభుజంగమ' పూత్మ్యతులు నిండ 
సవ్యబాహువు జొనుస క్రీనడరె 
కా లకూటచ్చటా కాంతి గంతులువార 
గళము కుంభక్‌ మరుత్క.ల(న బోనంగే 
సవరై న పులితోలు చరమభాగముగప్ప 
నొక్కిత చలియింప కొడలు దనరె 
గీ, బాహ్యమెు(గక పూర్ణ సమారధినిష్ట 
నిశృలానందమయమైన నిద్రలోన 


ద్వితీయాంకము వ్లిత్రి 


దన్ను( దా. జూచుకొచుచున్న ధన్యమూర్తి 
నీ మహాదేవు మేల్కొల్ప నెవనివళము? 


వసంతుడు : మీనకేతనా! నాకును నట్టుగానే తోచుచున్నది, గౌరీ 
కరస్పర్శ యీ మవిదేవునకు( గలిగించి యా సమయంబున 
సీతనిపై( బుంభానుపుంఖంటులుగా బాణంబులు (పయోగించితివేని 
యీతని చిత్తంబు చలింప(గలదు* కాని యీ యు త్ర యు త్తల 
పాటువలన నేమి [పయోజనము ? 


కాముడు : ఇచ్చటికి బహుయోజన దూరంబున బదరి కొరణ్యంబున 
దపంబు ' సేయుచున్న పర్వతరాజప్యతి వచ్చుట యెట్లు? ఆమె 
కరస్పర్శం నీమహాదేవునకుం గలుగుట యెట్లు ? 


వసంతుడు: అది యొకలాగున సాధ్య మగునని నాకుం దోచు 
చున్నది? . ఎట్టనిన ? ఈమధ్య నందనసనంబునకు వచ్చి యున్న 
నారదమునివలన నేనొక రహస్యంబు వినియుంటిని. పరశివా 
న్వేషణ తత్పరయై గౌరి హిమవంతంబునుండి వెడలివచ్చి బదరి 

కాశ మంబున బర్జళాలలో శివధ్యాస పరాయణయై బాహ్య 
మెటు€గక యున్నపుడు దూర్వాస మహాముని మార్గవళమున నా 
పగ్గశాలకు వచ్చెనంట, ఆ సమయమున గౌరి లేచి మర్యాదీ చేయ 

లేదని కోవీంచి, సీవు ధ్యానించువాని స్థ సానంబు నీకు బొగకట్టక 
పోవ్య(గాక్‌ యనీ శవించంగా, నా శాపమును గౌరి యొక్కింతయు . 
నా యెఢగదంట. అంతట హైమవతికిం బరిచర్యలు సేయు 
చున. బాలాసుందరుు వలన నత. డత్యంత (పార్థితుండ్రై, 
గౌరిచే. జెంపబడ(గల లేండిపిల్ల శివసమీపంబుజేరెనేని శంకరుల 


24 


కొముడు 


గౌరి; 


కురంగ గరీ శంకర నాటిక 


డున్నచోటు గౌరికి బొడగ ట్టునని శాపమోత విధంబు( జేప్పేనట 
అందుచేత నే మీతం|డి సఫా జత లే(డియై, కిరాతవేషము 
ధరించిన మీ యన్నయగు [బహ్మబే/ దరుమ(బడి నల్గొక కిటుకు( 
జేసినారు. ఆదియును తారకాసుర వధాపేశచేతనే సుమా! 
ఇప్పుడా లే(డివిల్ల గౌరిచేం బెంప(బడుచున్నది. ఈ విషయము 
మన దేవేం,దమహారాజుగారికి( దెలియదు. కాబట్టి నీ వా లే(డి 
వల్లను మాయోపాయంబున (గహించి యీ మహాదేవు వెనుక( 
బెట్టితివా నేనొక యుసాయమున గౌరి నీక్కడకు రావించెద, 
అప్పుడు మన [పయత్నము కొనసా(గ(గలదు. 


ఓహో ! వసంతా! మంచి యపాయము చెప్పితివి కదా! 
ప్ర... చేసెదను, 


(అని యిద్దణు నిష ,-మింతురు) 


మూడవ రంగము 


[లే(డివిల్లకు మే(త(బెట్టుచు గౌరియ, బాలయ్కు సుందరియు, 
(పచేశించుచున్నారు ] 


చెలులాలా ! ఈ లే(డిపిల్లను జూచితిరా. ఇది నా కింత మచ్చిక 
పడినదో చూడు(డు. సా పే విన(గానే నావై పునకు( దేట(జూచి 
' విదబిర పగగున వచ్చి న న్నడ్డగించి మే(త(బెట్టుమని కదల 
నివ్వదు. మెదలనివ్యదు. ఆకులయిన' దినక నాకలి మజచి 


గౌరి; 


త్త 


గిరి; 


ద్వితీయాంకము 25 


యున్న నేనేమి చేయదునే. ఇది యేదో పూర్వజన్మ బుణాను 
బంధమునుమా. దీనిసొమ్ము నేనే మైనం దినియుంటినేమో !బాలాః 
పర్ణ కాలలో కొబ్బరాకుల బుంగలో దీనిక చామగింజలుంచినాను, 
తీసుకొనిరా. 


అట్లే చేయుచున్నాను. (అని పోయివచ్చి) ఇవిగో తెచ్చినాను. 
(చామగింజలను లే(డికి బెట్టుచున్నది.) 


(తెరలో) 
“శాంతో వారిణి,..చ్యుతికృళోభు క్రిక్నయాతేదినే 
బాలః పర్ణ ఫలాదిభక్షణవి ధా వభ్యాసశూన్యః ఖలు, 
దీర్ధారణ్యగత స్పహాయిరహిత। కో వా మదీయం వచః 
శృత్వా పాతుమిహేవో లే కరుణయా జానేన కో మే విధిః” 


(చెవి యెగ్గి యాలకించి) ఓసీ బాలా! చూడు సుందరీ !వింటిరా? 
ఒకానొక యార్హస్వరము వినవచ్చుచున్నది, మార్గ|శాంతు(డై 
యా కవిచే వీడింప(బడిన (బాహ్మణ బాలకు(డుగా నున్నా(డు. 
పోయి కొనిరండు. 


ఆలాగే (అని నడచి తనలో) మన గౌరమ్మ చెప్పిన మాట 
నిజమే. ఎవ్వరో కుంటి (బ్రహ్మచారి వచ్చుచున్నాండే | ((బహ్మ చారి 
నెదుర్కొని) 


8 ము అ 
హిందుస్తానీకాఫీ = అట - దాపు, 


_ఎవరయ్యమీరు - బువ్వదినక యున్న 
పోలికనున్నా = రెవ్యరయ్యా .4ఎవ్వ॥ 


4) 


26 


కురంగ గౌరీ శంకర నాటిక 


మీతండడి పేరేమి - మీతల్లి పేరేమి 


మీయూరి పేరే - మెవ్వుర య్యా ॥ఎవు॥ 
ఈ యరణ్య భూమి -- సాయము లేకయే 
చనుదేర గతమే -- మెవ్వరయ్యా ॥1ఎవ్య॥ 


(బ్రహ్మచారి: అమ్మా నీ వెవ్వతెవో! నాపాలిటి భాగ్యదేవత వనుకొను 


గౌరి: 


చున్నాను, నౌ స్థితి మీకు(గాక యవ్వరికి€ జెప్పుకొ నను ? మా 
కాపురము వై కుంఠపురము. మా యింటి పేరు పాలవెల్లివారు మా 
తండి పేరు నారాయణశర్మ. మాతల్లి పేరు లత్మమ్మ. నాపేరు 
కామన్న. మేమిద్దర మన్నదమ్ములము. మాఆన్న పేరు 

(బ్రహ్మన్న. నే నొకానొక కారణమున 'దారితప్పి యేకాకినై 
యీ యర ణ్యమధ్యములో బడి నిన్నటినుండి యన్నములేక 
నాకటం బిక్క, కృశించి యున్నాండను, ప్రై(గా( గుంటివా(డను, 
నాకింత యాతిథ్య మిచ్చి రశ్షించు(డు తల్చులార 

అటుల్భైన మా పర్ణకళాలకు, బోదము రావయ్యా, 

(అని నడచు చున్నారు) 

(|బహ్మ చారింజూచి యెదురుగ( బోయి య ర్థ్యపాద్యము లిచ్చి 
తెచ్చి వీట యిచ్చి) ఆయ్యా | మీది మిక్కిలి బాల్యము, మార్గ 
(శాంతులుగా నున్నారు, కాళ్ల జబ్బని కూడ( దో/చుచున్నది, ఈ 
యరణ్యములోనికి వచ్చితిరి. ఇది నిర్మానుష్యము. నేను ఆకులు, 
కాడలైన( దినక వాయు జలంబు లాహారంబులుగా నున్నాను, మీ 
యలసట యెట్లు తీరును? కాని వనళాక పదార్థముల బూజించెదను. 
(ఆని సుందరినిజూచి) సుందరీ : మీ యిరువురకునై చేసుకొని 
యున్న నివ్యరిబియ్యపు టన్నమును, బలుసుకూర పులుసును; 
గోర సమును ఈ బహ్మబారి కొతిథ్య మిచ్చిరండు. 

(అని అందలు నిిష్క మింతురు) 


ద్భితీయాంకము ప్తి 


(వ సంతుడు చెట్టచాటుననుండి వచ్చును) 


వసంతుడు : (తనలో) మన మన్మథుడు [బహ్మ బారీ వేషధారియె యీ 


గోరి; 


యా శమములో. (బవేశించినాండు గదా; నేనీ వనమునం గల 
పాదపంబుల గుసుమ పల్పవ భరితంబులంజేసి నక పిక కారికారల 
కలంబులు గట్టిపరచి, మలయమారుత సహాయుండనై యుండెదం 
గాక! ఇంతలో శివునిపై నిడిన చిత్తంబుతో, మదన వేదనా 
దోధూయమాన చేతనలై కాత్యాయని యారాటపడుచుండును, 
ఎటులైనం గిటుకు చేసి లేండిపీల్లను కమ్మ విలుకాడు లేవనె త్త 
గల(డు. తదుపరి [గంథంబు కొంతవబికు నేనుబూరి చేసెద, 
(అని నిష్కమించును) 


(తరువాత బార్వతి, బాలాసుందరుల్కు _బహ్మచారి 
(ప వేశించుచున్నారు) 

గివళివా | పరమేశ్వరా 1 నిఖిల కల్యాణగుణాకరా ! నేనెక్వరి 
దానను! నా(డు నాతం|డియగు దక్షుని యధ్యరమునకు( బోయి 
వానిచే! గల్లిన యవమానంటున కోర్వులేక నిన్నే ధ్యానంబు సేయుచు 
నెట్టియవస్థ ననుభవించినది నీ వెటు(గవా *+ అన్యధా వృ త్రిలేదను 
మాట మలచితీవా? నిక్నుం గూర్చి యింతకాలంబునుండి యిట్లు 
ఘోరంబై న వైఘానస (వత౦బునం బడి యీ కొరడవులలో 
యీ పర్ణశాలలో జః యో మృగములలో -- మా తల్లిగారు నౌ 
వెంట€ బంగిన బాలా సుందరులిరువురు మాతమే తోడుగా - 
ఆ కలంబులు, కాయలు, కొడలయిన!( దినక పవనజలంబుల వలనం 
(బొాణధారణంబు. జేసికొనుచు నిట్టుండ(గా, నామీ(ీద యావ 
గింజంత కనికరము నీకు గల్గలేదు గదా । నీకుం బెరదాననైన 


29 కురంగ గౌరీ శంకర నాటిక 


నా (బతుకేల? అదియేమో ! నా దివ్యజ్ఞాన సామర్థ్యము కూడా 
నశించి పోయినదే। నీ వున్నచో టిదియని నిశృయింప(జాల 
కున్నాను. పూర్ణసమాధినున్న నిన్ను( జూడనైన( గలిగిన యెడల 
నొక విధముగా నసురుల నిలుపుకొననై న నిలుపుకొందును. ఏ 
బుషియైనను నీయునికి పట్ట చెప్పువా(డే కానరాడాయి. నీవు 
కైలాసంబు వీడనాడితివని మాతము వినంబడు చున్నది. ఇప్పుడు 
నాకేమిగతి? ఎంత కాలమిట్లీయడ విలో( ఐడియు౦దును ? 


బాల; (రహస్యమగ) ఓసీ సుందరీ ! దూర్వాసుని శాపక్రమమును 
గౌరమ్మతో నిప్పుడు చెప్పదమా ! 


సుందరి: (రహస్యమగ) ఇప్పుడా ప్రమేయమేల చెప్పవలయను. 
ఊరకుండుము. 


బాల; (రహస్యముగ) ఈ వృతాంతము చెప్పిన యెడల లేడి( పిల్ల 
శంకరుని సమీపమునకుం జేరునపాయ మాలోచించునేమో | 

సుందరి: (రహన్యముగ) సరే. బాగుగనే యన్నది, వెజ్జిదానవా 
యేమిటి? శంకరు( డు-డుచోపే తలియనపుడు లే(డి విల్లను 
శంకరుని జేర్చుటయెట్లు ? 


బాల: (రహస్యముగ) జొను, నీవు చెప్పినదే బాగుగనున్నయది. 
(క్రమముగా నన్నియు దైవయోగమున(. దమంతట( దామే జరు 


గును, లే(డికూన సంపా ప్పమగుటకు మనము [పయత్నము చేసి 
తిమా యేమి? 


గౌరి: (దుఃఖముతో) 


రల 


సుందరి ; 


బొల; 


సుందరి ; 


ద్వి శీయాంకము 
ముఖారి - చాపు 

శివశివా । శివశివా! శివశివా ! శీవశివా ! 
యెవతయో యిది యని యెడ(బాసి యుంటివా ? 
మరుడు దుస్తరుండు యే-మనలేను శివశివా 
పగులు నన్నెవరింక--భరియిం[తు శివశివా 
పండు వెన్నెల భగ్గు-భగ్గనె శివశివా 
గుండి లదరే పెదవు-లెండెను శివశివా 
నడువగా నడుగులు--తడబడె శివశివా 
కిడళదు విరహాగ్ని- ఘనమాయె శివశివా 
నీవంటి మహాను-భావులే శివశివా 
యీవేళ దయమాలి-యేతురా శివళివా 
మహాదేవా ! మహోదేనా । (అనుచు మూర్చిల్లును) 


89 


19వ 


11వ 


49వ 


శివ ॥ 


ఇశివ॥ 


సుందరీ! ఏమిటేయిది ? మన గౌరమ్మ యీలాగున నున్నదేమె? 


నాకేమీ తో(చలేదే? 


ఇప్పుడు త్వరగా శై త్యోపచారములు చేసి దీనిసేద దీర్చవల 


యును. నీ వీదాపున నున్న చెర్వునకు( బోయి కొన్ని తామరాకు 
లను, తామరతూండ్డను గొనిరమ్ము. నేనిచ్చట మె త్తని యరటి 
యాకులతోను, చల్చనయిన చివుళ్లతోను, పూవులతోను ఉపచారము 


చేయుచుందును. 
ఆలాగే, (అని వెళ్లను) 


((బహ్మచారెం జూచి) ఆ పచ్చని దర్భ పట్టులనుండి లేండి 


పిల్ల దవ్వు దవ్వులకుం బోవుచున్నది, మా గౌరమ్మ ఇప్పుడున్న 


80 కురంగ గౌరీ శంకర నాటిక 


విధము చూచుచున్నావు గదా! మెల్పగా నటుపోయి యా గున్న 
మామిడి నీడం గూర్చుండి దానిం గని పెట్టి యుండుము. 


(బ్రహ్మచారి : ఆట్లుగానే చేసెదను లల్లీ । (అని మెల్ల మెల్ల(గా కుంటు 
కొనుదు( జెట్ట చాటునకు( బోవుచున్నాడు) 


గౌరి: (కొంచెము కన్నుదెరని) మహాదేవా । మహాదేవా ! ఇశ్‌్‌-- అబ్బా 
(సభిం జూచి) ఏమిటే; ఈ పువ్వులేమిటి? ఈ చిగురు టాకు 
లేమిటి? చీ! పోవే. (అనుచు వానిని జిమ్మి వేయుచున్నది) 


నాల: (తామరాకులతోను, తూండ్లతోను వచ్చి) చెలీ సుందరీ! నీవీ. 
తూండ్లను దీని దేహమున నద్దుము. నేనీ తామరాకులతో విసురు 
చుందును, 


గౌరి; (మరల కన్నుల దెరచి) చెలులారా | మన లే(డిపిల్ల యెక్కడ 
నున్నదో చూడు(డు, 

సుందరి: ఆ పచ్చిక మీద మేయుచున్నది. (బహ్మణారి కన్నెట్టి 
యున్నా (డులే, లే(డి పిల్ల యెక్క డికి( బోవును ? 

వాల: నీ గొడవతో మేము మతులు తప్పియున్నాము. నిన్ను(జూచినను, 


నీ వైఖరి చూచినను మా గుండెలు కుదుటంబడీి యున్నవా ? 
అమ్మా ! ఇప్పుడు సీకు వేడిమి కొందెషు పశమించినడా ? 


గౌరి: చెలియలారా । ఇప్పుడే కొంచెము కునకు పట్టినది, ఆ కునుకులో 
నా కొక స్వప్నము వచ్చినదమ్మా. 


బాల; ఏమి కల గౌరమ్మ | చెప్పు తల్తీ ! 


ది తీయాంకము 81 


సుందరి: బహుశః మంచి కలయే కావచ్చును, 


గౌర; మంచిదో చెడ్డదో మీరే స్వప్నార్థము వివరింతురు గాక, 


యదుకుల కాంభోజి - ఆట, 


కలగంటి కలగంటి - కలలో మేలు గొంటి కడను మేలుకొంటినే. 
విలసిల్లు మనలే(డి -- పిల్ల పాతఖ్రిపోయి 
వెలయుచు శివదేవు - వెనుక నిల్చిన యట్లు ॥కల॥ 


లే(డి పిల్ల చనిన జాడ నింగిని విని లేచి మనమందఆజము 
కూడిపోయి శంకరుని దర్శనము జేసీ 
వేడుకతో వాని, బూబించిన యట్లు 1కల॥। 


మదను(డు తజీయని _పదరము లేయంగ 
మనసు శివునకు మె త్రనై కదలుచు మూడవ 
కన్ను దెరచి యరగడియలోన వాని(గాల్చి వేసిన యట్లు ॥కల॥ 


పరిపరి విధముల పళ్ళాత్తపు(డై హరు(డు నన్ను గోరినట్టు 
కదలి నే మా తండ్రి గృహము జేరిన యట్లు 
తరవాత హరుడు నన్‌ బరిణయమైనట్లు 1కల% 


నా తట్లులారా ! ఏమిటే యీ స్వప్నము? 


82 


బాల 


కురంగ గౌరీ శంకర నాటిక 


ఓీహోహోహో |; ఎంత శుభకరమైన కల అమ్మా! నీవు 
స్వప్నములో గన్న వన్నియు నీకు సమకూరును, దీని కింత 
యాలోదింప నేల? సుందరీ! సుందరీ! మన లే(డిపిల్ప 
యున్నదో లేదో చూడుము. ఇప్పుడే యీ స్వష్నఫలము తనంతట 
తానే తెలియుచున్నది. 


సుందరి : (అటు నిటు తిరిగి, చూచి) ఆయ్యో ! మన లే(డిపిల్ల కనపడ 


లేదమ్మా! ఆ(బాహ్మణ దాలు(డుకూడ( గానరాలేదమ్మా । 
నడవ లేని కుంటి గదా, లే(డిపీల్లను చూచుచు( 
గూర్చుండునని యా చెట్టు [కింద కిల్లి పంపీనాను. ఆప్పుడున్న 
తొందర చేత నొప్పగించితిని, కాని, యిట్లు జరుగునని యను 
కొన లేదమ్మా. 


మనకు భయమెందుకు ? మన గౌరమ్మ స్వప్నము యథార్థ 
ముగా భావ్యార్దమును దెల్పుచున్న దనుటకు యిదే సాక్షి గదాం 
వెదకుచు మన మందఆము పోదము పదుండు. 


(తెరలో ఆకాశమున) 


కం, మరు(డు వటురూపధరు(డై 


హరిణకిశోరంబు( గొనుచు నతి వేగము మం 
దరగిరి శిఖరమున నిడెన్‌ 
హరువెనుకకు బోయి వెదకు డం దు౦డు జు(డీ, 


ద్వితీ యా౦ంకము 88 


గౌరి: చెలులారా! ఈ శబ్దము విన్నతోడనే నాకు తొల్టి(టి దివ్య 
జ్ఞానము మరల పొడముచున్నది. ఏమి యీచితము? ఆహా! 
సదాశివుడు మందర శి;రమున వటవృత్షము [కింద వీరాసన 
స్గుడెై పూర్ణసమాధి నున్నాడు సుమా, మన మచ్చటకే 
పోవుదము, 

బాల: (రహస్యముగా) మనమా దూర్వాస శాప విధమును గౌరమ్మ 
కిప్పుడు చెప్పుదమా ? 

సుందరి: (రహస్యముగ) చెప్పవచ్చును. 

బాల: గౌరమ్మా! మేమొక తప్పిదము చేసినాము, 

గౌరి: నా కేమియు మీరు తప్పు చేయలేదే ! అలా గందువేమి ? 


బాల: మనము హిమవంతమును౦డి బయలువెడలి వచ్చి బదరికా(శ్రమ 
మున( బర్హ శాల నిర్మించుకొని యుంటిమికదా ? అట్లుండ(గా నొక 
నాడు నీవు శివధ్యాన తత్పరవై మేను మజచి యున్నప్పుడు 
మన పర్ణశాలకు దూర్వాసమహాముని వచ్చినాండు. అప్పుడే మేము 
శినపూ జార్థము పూవులు గోయంబోయి నీ సమీపమునకు వచ్చు 
చుండ(గా నీవు తనకు మర్యాద చేయలేదని _ 


చ 


మునికులో త్రము దుర్వాసమనిని నన్ను 
గృహగతుం గంట(జూడవు, కీ(డెలు(గవు 
ధ్యానగతు(డై న శంకరుస్థాన మీవు 
తెలియ(గాలేవు నామాట తిరుగ(బోదు. 


అని శపించినా(€డు. అంతట మేము భయంపడి యా మునిన రేణ్యుని 
పొదములమీ(దం బడి పార్మించ(గా, 


5) 


84 


కురంగ గౌరీ శంకర నోటిక 


గి. చేడెకు లభింప(గల యట్టి లే(డిపిల్ల 


గోరి; 


శివునిచెంగట నే శా(డు చేరియా(డు 
తెలియ(గల దోర్య యానా(డు దేవదేవు 
నునికి పట్టింక భయమేల? యుండు( డెలమి. 


ఆని శాపమోక్ష మన్నుగపాంచినా(డు. ఆ వృత్తోంత మింతదనుక 
నీకుం జెప్పక దా(చినాము, 


ఇంలేకదా, ఇది యొక తప్పుకాదు. నాకు మేలే చేసినారు. 
భాపమోక్షవిధమును కలిగించినవారు మీరే కదా! తక్కిన కార్యము 
దానంతట నదే జరుగవలయు( గానీ, మునిళాపము నాకు. దెలిసి 
నంత మా|త్రముచేత( జేయ(టోవునది యేమున్నది ? 


(అందణు న్మిష్కమింతురు) 


కురంగ గౌరీ శంకర నాటిక 
తృ తీయాంకము 


[మందరగిరి శిఖరము: వటవృక్షమ్ముకింద పూర్ణసమాధి 
నున్న శివుడు; వానివెనుక లే(డి పిల్ల పూలబుంగలతో బాలా 
సుందరులు, శివునియెదుట గౌరియు, (పవేశించుచున్నారు. ] 


శౌరి: ఈ యలవిగాని దేవునకె ట్లుపచారములు చేయవచ్చు నమ్మా ! 


సీ, సిగనొక పూదండంజేర్చి చుష్టెదమన్న 

మొగి నంతరిషంబు ముట్టరాదు 

కరముల నొక దండ( గదియం జు ఫిదమన్న 
నురగ పూత్కారంబు లొరయరాదు 

గళమున నొక దండ వెలయ( జుదిదమన్న 
హాలాహలద్యుతు లంటరాదు 

కటీసీమ నొక దండ ఘటియింతమా యన్న 
వ్యాఘచర్మము చూడ్కి( బట్టరాదు 


86 


కురంగ గౌరీ శంకర నాటిక 


గీ॥ అలవిగానట్టి యీదేవు నొలసి కొలున 


_అబలనై నట్టి నాదు సామర్థ్య మెంత 
స్‌ @ 


చెంగటను దవ్వులనె నిల్చి చెండ్లనైన 
నెత్తి విసరుచు శివుని పూజింతు మమ్మ ! 


అవునమ్మా* మన లే(డివిల్లను దొంగిలించి తెప్పించుకొని, 
వెనుక(బెట్టుకొని మౌనముద వహించిన వానివలె గూరుచున్న 
యీ దొంగను శికించవలసినదే. పెద్ద పెద్ద చెండ్లు కట్టించి 
సీ బలముకొల(ది విసరి కొట్టుమమ్మా ! మౌనము - మానము 
రెండును యొక గడియలో విడిచిపోవును, 


సుందరి: బాలా! నీవు తప్పుచెప్పితివి. మన లే(డిపిల్లను దొంగి 


గొరి; 


లించినది యెన్యరో మనకు( దెలియదు, కాని, మన గౌరమ్మ 
మనోధనమును దొంగిలించిన దొంగ యితండేకదా! ఈయన 
గారియందు నేరము లేకపోలేదు - ఇవిగో ! -- పూలచెండ్లు - 
నేనే కట్టుచున్నాను. నీకు తొందరయేల ? 


(శివునియెదుట నిల్చి). 
కీరవాణి రాగము = ఆట 


లే(డిపిల్లదొంగ లేరా శంకరా 
నేడు మా చేయిదప్పి - యేడా టోయెదవో॥ 
(శివుని దక్షిణపార్య్యమున నిలిచి) 
ఆ(డుదాననని -. చూడవలదురా 
వేడుక నిను నేను - విడిచిపెట్టనురా ॥లే(డి॥ 
(శివుని వెనుకనిల్చి) 


తరృతీయాంకము 87 


చూచినారటే ! బాలా! - సుందరీ! ఇదిగో నొక గండు 
శుమ్మెద నా బొండుమల్లె చెండుతోడ నే యీ పరశివుని చరమ 
జటమీ(ద నిలిచినదే, లీసివేతునా ? 
బాల: భయ మేమమ్మా! చేతితో తీసివేయరా దటమ్మా. 


గొరి; ఆలాగే, (అనుచు మెల్ల(గా వెనుక జడ వద్దకు చేయి సాచుచు) 
కోడిగమున నీవు = కూర్చుంటి వేరా 
నేడు మౌనము విడ = నాడి లేరా రారా Ha 


కాముడు : [వరి , పుష్పబాణములతో శివునియెదుట నిల్చి] 
కం. శివుడా సీ వీ రీతిని 
నవలా మేలృంతి నే(చ న్యాయం బగునా ? 
ఇవిగో నా పూందూపులు 
తవిలెనురా మౌనముద తప్పును నీకున్‌. 
(అని పూలబాణములు వేయును] 
ఛివు(డు ; (కన్నులు దెకచి) 
ముఖారి = రూపకము, 
పో పో పోరా = చీచీ మారా! 1పో॥ 
సీ పోరాటము = నా పట్లనటరా యీ పూవూలా-గీలలేల ? 
యేసెదవుర దగ్గుడవగు మిక, తగది(క 
[నిలచి] భగ్‌ భగ్‌. ॥పోపో॥ 
[మౌనము మాని రౌదరసముతో కనులు విప్పి | 
కం, ఎవ్యా(డవురా నను సీ 
వివ్విధమున మేలుకొలుప నేటికి నాతో 


88 


కురంగ గౌరీ శంకర నాటిక 


నవ్వులటర సీ వింకన్‌ 
ద వ్వేడకు, బోయెదవుర ! దగ్గుడ వగుమీ, 


[అని ఫాలలోచనము విప్పగా భగ్గున మంటలు గానవచ్చును. 
ఆ మంటలలో గాము(డు భస్మ మగును, శివుఃడు నిలిచి 
యుండును. | 


గౌరి, బాల, సుందరి : (గడగడ వడ(కుచు శివునివెనుక భయముతో 


నిలిచియుందురు ) 


రతీదేవి: (ఆకాశమునుండి దిగుచు మహాోదుఃఖముతో, శివునియెదుట 


భస్మ రాశియొద్ద మొగమున పయ్యదకొంగు గవ్చికొని కూర్చుండి) 
ఆయ్యో ! నా [పాణనాధా । హామారా । హా హరికుమారా ! హా 
మహాసుకుమార శరీరా: ఇంతలో నీ కీ షాటువచ్చుకని కలలో 
నైన నెణలు(గనై తి(గదా. దేవాది దేవు(డైన సీ మహాదేవ 
జయింతునని యెట్లు నమకట్టితివి? నిన్ను ౦ జేరేవించిన 
యిం|దు'కై న నేల తెలియకపోయెను ? ఆహా! కాలస్య కుటిలా 
గతిః” యను నారో కి దబ్బర కాదుగదా. నిన్నుం గన్న యా 
లశ్ష్మీదేవి కడుపు చలువ యింత యయ్యెనా ? నీవు నన్ను! 
గల్యాణం బగునాండు సమస్త దేవతలు దీవించిన దీవన లన్ని యు 
గాలికి బోయెనే ? నిత్య కల్యాణిగా నాకు బుషు లిచ్చిన వరము 
లన్నియు నీట గలసెగదా. అయ్యో! ఆయ్యో! (అని 
రొమ్ము మోదుకొనుఛు గద్గదస్వరముతో) నీ విచ్చటికి వచ్చు 
నపుడు పోవద్దని గట్టిగా పట్టుకొని యడ్డగిండనైన నడ్డగించ 
నైతిని. నేను పట్టుకొనినంత మ్మాతమున కావలసిన పని కాక 


తృతీయాంకము 89 
యుండునా ? “'యద్భవ్యం తద్భవతి యందురు, ఇంతకు 
నా నొసటిరేఖ యిట్లుగా నున్నది. 


“హరిణాపి హరేణాపి [బహ్మణాపి సుర రవి, 
లలాట లిఖితా రేఖా పరిమౌర్‌మ్టుం నశక్యతే” 


అనెడి యార్యో క్రి తప్పునో ? ఇదినా దౌర్భాగ్య దళయే యగును, 
శంకరునకు సీ వేమి కీడు చేసితివి? గౌరిం గూర్ప(దలంచుట నేరమా? 
అయినను- అ దయామయు డింతలోనే మూ(డవకన్ను తెజవవలయునా? 
(మన్మథు నుద్దేశించి) శృంగార విగహుండవగు సీయొక్క మనోహర 
రూపమునకా యీ భస్మీ భావము, ళవాకారముతో నున్నను కొంత సేపు 
నీ మూర్తిని చూడనైన( జూతుంగదా! సీ సొందర్యమునకు దృష్షి 
దోషము లేకుండ నీతల్లి లక్ష్మీదేవి కట్టిన రశాబంధనము నీ చేతినుండి 
విడిపోయెనా యేమి? సకలగుణసంపన్నా! నా మదపుటేనుంగు గున్నా! 
వేలుపులమిన్నా 1 నిన్నా నే విడిచియుండుదానను ? నీతోడనే దగ్గురాలనై 
నీదాప్ఫ చేరదం గాక ! [అని చితికొజకు సమిధల నేర బోవుచున్నది. ] 


గౌరి: (జాలిపడి చెలికత్తెలతో రహస్యమ.గొ) చెలియలారా ! చూచి 
తిరా? ఈ మన్మథు( డెంతలో భస్మమె పోయెనమ్మా ! ఇందునకు 
నిమిత్తము నేనేకదా! నే నెంతపాపాత్మురాలను? శివ శవా! 
ఈ పరమేశ్వరున కిప్పుడైన దయారసము పుట్టిన బాగుగా 
నుండునే ? = అయ్యో! నేనేమి చేయుదునమ్మా ! రతీదేవి కూడ 
యగ్ని|పవేశము చేయ(టోవుచున్న దే ? 


40 


బాల ; 


కురంగ గౌరీ శంకర నాటిక 


మన మేమి చేయగలము? కా(టబోవునది చూచుచుందము. 


సుందరి : స్వామికి దయ రాక యుండునా? మనము భయపడి యేమి 


రతీ: 


శివుడు : 


రతీ ; 


చేయ(గలము? 


(సమిధలు పేర్చి, యందు దుముక నుద్దేశించి యెదుట యజ 
గంటంజూచుదున్న శంకరు నుద్దేశించి) 


సింహేం[ద మధ్యమము జా (తిపుట 


ఈ వేళ నా విభు. _డేమీ పాపము. జేసె _ ఎందుకు 
మడియించితీ - ఈశ్వరా ఈశ్వరా! ఈశ్వరా! 
పావనురాలై న -- పర్వత పృ(తీపై -- భావము గలి 
గింప -- పట్టుపట్టెనెగాని - ఈశ్వరా ! ఈళ్వరా !, 

ఏదీ యెట్టులెన నే నగ్నిలోంబడి -- నా దైవమును జేరెదా 
ఈశ్వరా! నీదు (పేయసి గౌరి నీ వెన్కనున్నది - దే 
దయ నీక్షించి - యేలు మింకనైన ఈశ్వరా ! 


(దయతో) 


. ఎందుకు దుఃఖించెదవో 
సుందరి! నీ విభుండు నీకు సొబగున( దో(చున్‌ 


సందియము లేదు లోకము 
నందు నసంగు(డయి (బతుకు నరుగుము వేడ్కన్‌. 


మహాపసాదము స్వామీ : సకలలో కేశ్వరా ; నీదయా లేశము 
వలన దుతికితి, ఇంక నాకేమి కావలయు ? వెళ్ళుచున్నాను, 
'సెలవిండు. (అని నమస్కరించి నిష్కమించును.) 


తృతీయాంకము 41 


కీవృడు : (మౌనము దవిడిచి, వెనుకకు దిరిగి) 
ఆర్యావృ_త్రము, 
“రారావా కుసుమా౦బక 
కరధృతసితమండలాగదరాళా ! 
కనక లతావా నిర్జర 
వనితావా తుహినపర్య్యతసుతావా. 
(అని లేచి గౌరి కభిముఖు(డై) 


హిందుసానీ = కొఫీ - ఆట చావు, 
ఎవ్యతెవే యువతీ -- యెవ్వణెవే యువతీ 


సతి యెందు కిట సనుదెంచితివే నీవే ॥ఎవ్య॥ 
లలనా మరుగోలల నా మనసు 
చలనమొందెనె సరగ దెలుపుము ॥ఎవ్య, 


గారి; (సిగ్గుతో దలవందుకొని నిలుచుండును) 
బొల; దేవాదిదేవా! మహానుభావా! కండచక్కె రలపలుకుల వంటి 
మీ పలుకులు విని మీతో మాలుపలుకుట కులుకు సడక మనవి 
కట 
కం, కన్నియ కుత్కీలక 
య. ముద్దుకూ(తురు సుమీ నయో 
గైకమతి నున్న దింతియ 
యా కడపటి ముచ్చటలకు నర్హుండ వీవే॥ 
భివుడు: ఓహో! ఆలాగునా! సరే; (గౌరితో) చిన్నదానా! సీవు 
చిన్నదానవుగా( దో(చుటలేదే. మిన్నదానవుగా. దో(చుచున్నావు. 
6) 


శీఫ్లి 


సీ 


కురంగ గౌరీ శంకర నాటిక 


నీ మొగము చూడగానే నా సమాధి యంతయు సమాధిపాలు 
చేసినావు. చిటికలో నా మనస్సును లాగుకొన్నావు. 


* మొగము చందురునందు నగ వువెన్నెల లచే 
చాన! నా నెమ్మేను చల్చ్లనాయె 
చెక్కు భు కులమీ(ది చెమరు ముత్యాలచే 
నతివ ! నా మదిలోని యాన హెచ్చె 
బొమవిండ్ల వాలుచూపుల తూ(పులచే( జాలు 
దొయ్యలీ ! నాధృతి దూలిపోయె 
పెదవిబింబము పైని మృదువాక్య శుకిచేతం 
జెలియ ! నా యుల్లాస మలమికొనియె. 


గీ, సహజ సకలాతిశయ విలాసముల నొప్పు 


గోరి; 


నీదుమూ ర్రిని గనుచు నే నిలువ(జాల 
కొమ్మ | మనసిచ్చి నన్ను. గె కొమ్మ( కౌ(గి( 
లిమ్మ( దయనేలుకొమ్మ రారమ్మ రమ్ము. 


(అనుచు గౌరి బుజముకకు( దన హస్తముతో జుట్టపోవును) 


(తన చేతితో శివునిచేయి వదిలించుకొని) బాలా ! ఏమిటేయిది. 
మన మీ కారడని కెందుకు వచ్చితిమే, వచ్చితిమి సరే-వింతగా 
నున్నాడు. చూతమని యీ తపసియొద్ద కేల వచ్చితిమేం 
వచ్చినవార మూరకొనక నాటలకని పూలచెండ్లేల విసరితిమే, 


_ విసరుటకేమి ? -- తుమ్మెద యేమి బాధ ఫెట్టునోయని యీ. 


జడదారి జడ నేనేల ముట్టుకొంటినే | పుణ్యమునకు(బోవ ప్రాసము 
వెంబడించినట్లు యౌ యతీళ్వరుండు న న్నేమో కోండిగా లకు 


గౌరి; 


శివుడు : 


గోరి; 


శివుడు : 
గోరి ;్‌ 


శివుడు ; 


తృతీయాంకము 48 


బట్టించి యాడవచ్చుచున్నా(డు, ఇదేమి పాప మమ్మా! ఊరక 
చూచుచు నిలుచున్నారు. బాగుగనే యున్నది. (కొంచెము బిగ్గరగా) 
రారేమే తల్లులారా ! రా నిచ్చలేనియెడల నీ తపసికి సేవ 
జేయుచు మీ రిక్కడనే యుండుడు. నేను వెళ్ళుచున్నాను. 
(అని నడచుచున్నది) 


ఏమిటమ్మా 1 అంత తొందర? ఇప్పుడేమి కలిగెను ? 64 
లే(డిపిల్ల స కక్క_ఆలేదా 2 


అయ్యో ! మజచిపోయినా నమ్మా! దాని మెడ (బట్టుకొని 
తీసికొనిరా, 

(బాలాసుందరులు లే(డి పిల్లను పట్టుకొను చున్నారు.) 

నా యొద్దనున్న యీ లేడి పి ల్ల ను పట్టుకొని పోవుటకు 
మీ రెవ్వరు ? లేచిపొండు, (గద్దించి) ఆగడము చేసితిరా = మీపని 
చూదుకొండు, 


(తిరిగిచూచి) చెలులారా! ఇదియేమి పాప మమ్మా! ఈ 
యా(శ్రమమలో న్యాయము లేనట్లున్నది, ఎవరి సొమ్మును వారు 
(గహీంచుట నేరము కా(టోలును. 


వగలా(డీ ! మీ తగవులు చక్క గనే యున్నవి. ఈ లేండి 
పిల్ల సీదా? వీరిదా? 


ఏమమ్మా ! మాటలాడరు ? నోళ్ళు లేవటమ్మా ! నాదేయని 
హ్‌ ఈ! 


సీదెనయడల నీవువచ్చి తీసుకొనిపోవచ్చును. . 


$4 


గౌరి: 


గౌరి: 


శివుడు : 


గిరి: 


కురంగ గౌరీ శంకర నాటిక 


బాలాసుందరులు (గుసగుస లాడుకొన్సి ఈ తగవులు మన 
కేమిటికి ? ఆవిడగారి లేండిపిల్సను యామెగారే వచ్చి తీసుకొని 
పోవునులే. (అని లే(డివీల్లను విడిచి దూరముగా నిలచి 
యుందురు.) 


సరే, మీరును మంచివారేనమ్య. (ఆని వచ్చి) మృగాంక ధారీ ! 
నా వెంటవచ్చుటకు నీకు శంకగా నున్నదా--? ఇదిగో ఇ(కేమి ? 
రా. రా, రా, (అని లేండి మెడ బట్టుకొనుచున్నది.) 


(లేడిని చూచి) మీ చెలియ మృగాంకధారీ యనుచున్నది = 
నన్నా, లే(డినా ? 

స్వామీ! ఈ లే(డి మృగాంకధారి గావున నట్లు పిలుచు 
చున్నది. 

(బాలాసుందరులతో) రారాదటే; యేమి (ప్రసంగములు? 
కొముకుల చి_త్తవృత్తులు “మార్గాల కబశనన్యాయము' లని యెజు(గ 
వాయేమి ? 

(గౌరి కభిముఖు(డై, లే(డివిల్ల వెనుకనుండి) ముద్దులా(డీ! 
ఈ లే(డిమీదనున్న దయ నామీ(ద(గూడ నుండవలసినదే, 
నీవు చెవిన (ప్రకారము మే మిద్ద ఆము మృగాంకధారులమే, 
ఇది పశువని యందువేమో ! నేను పథుపతిని. 

(అని లే(డితోకను పట్టుకొనుచున్నా(డు,) 


(బాలాసుందరులను జూచి) చూచుచు నూరకున్నారేమమ్మా! 
మీకును వేడుకగానే యున్నదాయేమి? నే నొక్కదాననే 
అబునా నమ్మా! ఈ మాయతపసీ నిజముగా పశుపతిగానే 
యున్నా(డమ్మా ! 


తృతీయా౦కము 45 


(గౌరీ శంకరులు లే౭డిని చెరియొక వై పున పట్టుకొని యుండ(గో 
నాకాశమునుండి) 


ఓహోహో ! మీ రేల తగవు లాడెదరు? మీచేతులలోని లేడి 
వల్ల లే(డిపి ల్ప గాదు. అభిలాండకోటి [బహ్మాండనాయకుండగు 
నారాయణుడు. చూడుడు, (ఆంత గొరీ శంకరులు తల లెత్తి చూచు 
చున్నారు, లేండి యదృశ్యమగును. నారాయణుని దివ్యమూర్తి 
సావ్షాత్క రించును ) 


నారాయణు(డు ; (గౌరీ శంకరుల నడుమ నీలువంబడి, శంకరునితో) 


చ. సకలము నీవెటుంగుదువు శంకర: యీ గతి వేగిరింపనే 
టికి నిది సీకు భార్యయగుటే నిజమైన విధి కమంబునన్‌ 
టక టితలీల న త్తుహిన పర్వత నాథుడు దీనితం!డి వె 
డుకని(క(బెండ్లి సేయ(గల(డుండుము నిండుముదంబు మీఅగన్‌, 


అదియుంగాక యీ రుదాణి పూర్వ్ణజన్మంబున నాకుం జెల్లెలై 
యున్నది, ఆ దాఇఖయణియేకదా యీ హైమవతి. కావున నేను దీనిం 
గొనిపోయి హిమవంతున కొప్పగించి నీ కిచ్చి వివాహంబు సేయుటకు 
బయత్నించెద. 
శివుడు: కేశవా! నేను నీ మాటకు మాలు చెప్పెదనా? అట్లనే 
కానిమ్ము. 
(అందరు నిష్కమింతురు.) 


కురంగ గౌరీ శంకర నాటిక 


చతుర్థాంకము 


ఒకటవర౦0గము: 


[హామవ;దాజ్యమునందు మంచుకొండ. పొమవంతు(డు, 
(అతన్‌ భార్య) మేనక, (కుమారులు) మెనాక కోలాహలులు, 
(శృంగార వేషముతో) గౌర (వవేశించుచున్నారు] 


మేనక : (హమవంతునితో) [పాణనాళా ! మొన్నటి దినము భక్త 
వత్సలుండె న యాదినారాయణుండు వచ్చి గౌరిం దెచ్చి, మన 
కొప్పగించి, వివాహసన్నాహంబు సూచించి వెళ్ళిగదా! అఖిల 
లో కేళ్వరుండగు పర మేశ్వరునితో సంబంధము తటస్థమాయెను. 
ఆ సనులలో మైనాక కోలాహలులను నియమి ౦చి, సభ 
ముహూర్తంబు విచారించుటకు మహర్షులను దిలిపించు(డు. 
ఆలస్యము చేసిన నేమి (ప్రయోజనము ? 


హీమవంతుఃడు : (మేనకతో) (పాణనాయికా! అట్లుగానే చేయు 
చున్నా(డను, మనయొక్క బహుజన్మ తపఃపరిపాకమునచే కదా 


చతుర్ణాంకము 47 


సదాశిపు( డల్లు, డగుచున్నది ? అన్నిటికిని మనపాలిబి యాది 
నారాయణు(డే కలండు. నేను ధైర్యవంతు,డనే యగుదు. అయిన 
నేమి? అతి శీతబాధచే గదలలేక యున్నవాఃడ నని నీ 
వెజు(గవా ? బిడ్డలు చూచిన మైనాక కోలాహళు అతి భయస్థులు, 
పనులన్నియు( గా(గలవు. తల౦క కు. (మైనాకుని బిల్చి) 
మైనాకా ! నీవు త్వరగా మేరు మందరాది సమ స్తశై లేం దులకును 
దిక్పాలకులకును శుభలేఖలు [వాయించి లెంకల కిచ్చి పంపించుము, 
భూలోకంబుల నెల్ల పట్టణంబుల+ జాటింపు చేయించుము, 


మైనాకుడు: నాయనగారు! తమ యా జ్ఞ|(పకార మన్నియు? 
జేయించెదను. కాని, యీ వివాహమునకు దేవేం|దు(డు 
మ్నాతము రాకుండవలయును. ఆతనిపేరు వినంగానే నా కొడలు 
జలద ించుచున్న ది. 


హిమవంతుడు : నారాయణునకు జెప్పి కట్టదిట్టములు సేయుచున్నాను, 
ఇక్కడికి దేవేందు+శు రావలసినదే, వచ్చినను నీకు భయము 
లేదు. పో. 


మైనాకుడు : అటులైన యెడల మీ యాజ్ఞ[పకారము జరిగించు 
చున్నా+డను, 


హిమవంతు(డు : (కోలాహలునితో) కోలాహలా ! నీవు గౌరీవివాహ 
మున కావశ్యక మైన సమస్త పరికరములను, వస్తువాహన 
ములను సమకూర్పుము, మన హిమనదాజ్య మెల్టయెడల 
నలంకరింనబడునట్లు జాగత్తతో గసిపెట్టుము, 


48 కరంగ గౌరీ శంకర నాటిక 


కోలా హలుడు : అయ్యగారు ! అట్టుగానే చేసెదను. కాని ఈ వివో 
హమునకు వసువులు మా(త్రము రాకయుండు నుపాయము చేయ 
వలయును, వారి పేరైన నేను విన జంకుచున్నాను. 


హిమవంతుడు: భయము లేదు. మన నారాయణ దేవునకు జెవ్పీ 
యా పని దిట్టము చేసెదనులే. వసువులు రావలసినదే. వచ్చిన 
నేమి? నీ పని నీవు చూదకో. పో, 


కోలాహలుడు : అటులై న యెడల మీ సెలవు [ప్రకారము జరిగించు 
చున్నా(డను, 


గౌరి: (జరిగిన (ప్రసంగము విననట్టు, మౌగ్భ్యముతో తల్రియగు 
మేనకను జూచి) అమ్మా | మనబాల, మనసుందరి కనపడ 
రేమే? 


మేనక : మన శు క్రిమతీ మీవదినె. ఎటయి(గుదువుగా. మీ వదినెను 
చూచి వచ్చుటకు నేనే మన బాలను సుందరిని పంవీంచినాను, 


గౌరి : ఎందుకు? 
మేనక ; శు క్రిమతివదినె తన పుట్టిన యింటికి సీళ్ళాడటోయి యాలు 


మాసములై నది. ఇంకను తీసుకొని రాలేదు. ఇప్పుడు తీసుకొని 
రా(బోయినా రమ్మా. 


గౌరి: శు క్రిమతివదినె బిడ్డను కన్నదా? 
మేనక , కన్నది తలీ | 
Cy) 
గౌరి: కూ(తురా? కొడుకా? 
మేనక : కొడుకా । = అంతమా[తప్య నోములా? = అ(డువీల్లలు.. 


చతుర్భాంకము $9 


గౌరి :: పేరు పెట్టినారా అమ్మా | 

మేన; ఏమో! ఆ పుట్టినింటివారే పేరు పెట్టుకున్నార6ట. 

గౌరి ; ఏమిపేరో ! 

మేన ; గిరిక యట, 

గౌరి: అమ్మా | గిరిక మనయింటికీ నెప్పుడు వచ్చును? 

మేనక : తల్లీ! నీ వివాహము గా(బోవుచున్నదిగా. ఆనాటికి వచ్చు 

గౌరి ;. (సిగ్గుతో, దలవంచి సంతోషము) నేను పూలతోటకు( 
_ బోవలయున్ను.. నాతో నెవ్వరినై నా పంపవూ? 

మేనక : మన మాలతిని, వకుళమాలికను పంపెదనే తల్లీ । 

హిమ : (మేనకతో) (పేయసీ! మనపాలిటి యాదినారాయిణదేవు 

నారాధించు సమయ మగుచున్నది గదా? 


మేనక : పోదము (పాణనాధా ! 
(ఆందజు నిష్కమింతురు) 


రెండవ రంగము 
TE లాసపురమున పరమేశ్వరు(డు, భృంగి 
(పవేశించుచున్నారు] 
శివుడు ; ఓరీ! భృంగి! నేను సమాధి విడిచి వచ్చితిని. ఎందుదేత 
విడిచి వచ్చితినో దెలియునా ? ' 
7) 


ల్‌0 


భృంగి : 


కిన ; 


భృంగి : 


శివ ; 


భృంగి : 


శీవు ; 


కురంగ గౌరీ ళంకర నాటిక 


దేవరవారి వృత్తాంతము .లోకవిడితమే -- జనులు చెప్పుకో(గా 
విన్నాను స్వామీ ; 


అప్పుడే యీ వృత్తాంతము లోకవిదిత మైనదా ? 


ఆ(! లోకవిదితమే యెనది, ఆయ్యా! నాళొక నందే 
హము బాధించుచున్న డి. 


ఏమి సందేహము ? 


వజ వైడూర్య గోమేధిక పుష్యరాగ మఠకత నీలాది 
మాణిక్యంబుల కునికిప ట్రై, మహో భాగ్యవంలు(డని కీర్తి 


వహించిన హిమవంతు( డెక్క (డ? పుత్టెల దండ, పులితోలు 
పచ్చడము, భుజంగ భూషణములు, జంగమ వేషము, శంఖ 
నాదము, చంక(జోలె - మన మెక్కడ? న ఆబ్బో తూ(గ 
గలమా? ఈ వియ్య మెట్టు కొనసాంగునో ? తలియకున్నదిం 
“ఏివాహళ్ళ్చ వివాదశ్స సమయో రేవ శోభతే” అన్నారు. మీ 
రేమి యాలోచించినారో ; యేమో! గాని నామట్టుకు సందే 
హముగా మన్నది. తుదకు మన [పమథ గణములతోనూ, 
మన వీశాచములశోనూ, మన వెలెద్దూూ మన గంతా - బొంతా 
వేసుకొని తరలిపోతిమా ! నబుగురును చూచి నవ్వుదురేమో ! 
దానికేమిగాని, మంగళనూత్రము, మళైల మట్టుకెనా యేమైనా 
చేతిలో నువ్నదా? 


ఓరీ ॥ నీ వళ్ణేల సంకయించెధవు ? అ ప్టైళన్వర్యములును, మన 


నళములో నే యున్నవని నీ వెటుంగనా ? “మన మేది దల(చిన 
నది సమకూడును. చింతపడకుము, 


చతుర్ధాంకము 51 


భృంగి : అటులై నయెడల చేను మీ పెండ్రికి వచ్చునపుడు మా రీకుగా 
నండవలయును సుమండీ ! చేతులకు బంగారు కడ్డీ మురుగులు 
- మొలకు బంగారు గోవ మొలతాడు - చెవులకు రవ్వల 
తమ్మెట్టు = పది (వేళ్ళకు నుంగరాలు -- కట్టుకొనుటకు మంచి 
జరీ దోవతులు - ముఖమల్‌ అంగీ - బనారసు వోణీ - తలకు 
మధిర రుమాలు ౬ కొనచెవికి జంపుగూడా యున్నయెడల 
బాగుగా నుండదు అయ్యగారూ | 


శివు ; భేష్‌! మా బాగుగా నండునురా, ఆలాగే నీకు కలుగును పో, 
ఈ వెజ్టి మొణ్లి మాటలకేమిగాని ఆ గౌరిని నీవు చూడలేదు 
గదా! 

భృంగి క చక్కంనిదని యో, కానిదనియో మీ తాత్పర్యము, సెల 
విండు, 

శివు ; చక్కునిది కాకున్న దానిని నేను స్మరింతునటరా, 

భృంగి : ఇ(కనేమి ? మీ కన్నులకే యామె చక్క(గా నున్నప్పు 
డా చిన్నది [తిలోకసుందరియే యనవచ్చును, 

శివు: ఓరీ; అరణ్యవానము చేయచు, వోయు జలంబులు మాత 
మాహారముగా( గరీన్నవతంబు సేయుచు నారచీర కట్టుకొని 
యున్నప్పుడే నా కిది (త్రిలోక సుందరిగా కానవచ్చినది, ఇప్పుడు 
దాని సౌందర్య మెవ్వరు వర్ణింపంగలరు ? 

భృంగి : ఎవ్యఃడును వర్ణించలే(డు, (మెల్లగా) మీరు తప్ప, 

శివు : ఆ జిన్మోహనాకారమును నే నెప్పుడు చూచెదనోకదా ? 

భృంగి : ఇంత తొందరయేల? నేడో రేపో లగ్నపృతిళ రానై 
యున్నది గదా! 


ర కురంగ గౌరీ శంకర 'నాటిక 


శివు : ఓరీ ! 'భృంగీ 1 అ గిరిరాజక న్యక యిప్పు త నున్నదని 
సీవనుకున్నావురా 2 


భృంగి : మంచుకొండమీంద న్నారని స్వామీ 1 


శివు :_ కాదు. కప్పు చెప్పినావు. నీక ( దెలియదు. నా హృదయమందే 
యున్నది, 


భృంగి : (అదరిపడి, వడిగా నడచి) ఏదయ్యా! - ఏదయ్యా 
(అని శివుని వక్షస్థలమువ౦5( జూచును.)' 


శివు : హృదయమన(గా మనస్సురా, 


భృంగి : అలగా ! సరే. సరే, మొదట టొమ్మెక్కి- (తొక్కుచున్న 
దనుకున్నానయ్యా. 
శివు : భృంగీ। ఇటు విమ. 
ఉ, ముద్దియ నాదు కన్నులకు ముందర నిల్చినయట్లు బాశిమై 
నిద్దపు చెక్కుటద్దముల నిండిన చెమ్మట పై (టకొంగుతో 


నద్దిన యట్లు కన్గొనల నార్చి ననుం గను(గొన్న యట్లు, నే( 
డద్దములోన బోలె హృద యంబున(గన్పడు నేమిచెప్పుడున్‌' 


ఆ వన్నెతా(డి కతంబుననే మన్మథుని రూపుమావితిని, కాని, 
రతీవిలాపంబునకు జాలిపడి తిరుశ [బతికించితిని ఆ వై రంబుననకా 
తోంచుచున్నయది వా(డు నన్ను(డికింప మొదలుపెట్టినా(డేమి ?' 
భృంగి : _ (దుడ్డుకట్ట చేత(ఐట్టకొని, వీరరసమ.తో) ఏీడీ(మన్మథు(డు! 

'కనపడ(డేమి? వా(డు నా కన్నుల బడ(డాయెగదా!. ఈ 

కబ్లతో బుట్ట బగులవేతునే | 


శివ: 
4. 


చతు ర్భా ంకము 58 
(మన్మథు నుద్దేశించి) | 
ఓరిర మాకుమార! భనదుద్యమ మెంతయుళ్లాఘ్యుమౌ6గదా 
గౌరికి మేలుకూర్చు నను గారియ,బెట్టుట( జేసి కాని నా. 
గోరముదీర్పగా(దలప(గోర. వదేమిర? యేటిన్యాయము? .ఆ 
గౌరిపయిన్‌. శిలీముఖనికొయములేమియు నన్నుగ్యటోవుమీ, 
ఓరీ భృంగీ! నేసీతమక మెట్టు-సహింతును? 


- వీచ్చితపంబు నే. బయిన బెట్టుక చూచియు6€ జూడనట్లుగా( 


- బుచ్చితికా లమున్‌ మగుద పూజలుసేయుచు (మోలనుండ (గా 


భృంగి, : 


శీవ్య : 


(గుచ్చి కవుంగలింప కిటుగొట్టుకొనన్‌ నగు(బాటుబేతికిన్‌. 
వచ్చిన (దోచి దూరమున బడ్డ పు డేడ్చెడి బిడ్డపోలికన్‌.. 


- (ఆకాశ మున వందు) 


నే 


ల సందర్శనార్హమ స- పరులు కైలాస శిబరమునకు' 


వచ్చియన్నారు. 
(ఉలికిపడి) అయ్యగారి రొట్టె నే*లోం బడ్డది, అ నేమి? 
ఏదో శుభవార్త మూటకట్టుకొని వచ్చినారు. 
ఓరీ" భృంగీ ! హీమవంతు,డు నా వివాహ విషయమై శుభ 
ప్మతికా సహితముగా సప్తర్షుల నంపియుండును, త్వరగా వారిం 
గొనిదె త్రము, పద: 
ఆయ్యగారు; ఇన్నాళ్ళనుండి మిమ్ముం గని పెట్టుకొని 
మీ మడి సంచి, దర్భాసనాలు (_మోచి స భుజాలు కాయలు 
గాచినవి, నా పెండ్రికూడా చేయించరుగా? 
నా పెండ్సియైన' తర్వాత సీ పెండ్డిమాట యాలోచింతము. పదరా 


టాం. 1" 


ల్‌కీ 


భృంగి : 


శీవ్ర : 


భృంగి : 


శివు : 


భృంగి 


కుర్రంగ గౌరీ శంకర నాటిక 


అయ్యగారూ । మీకు అషైశ్వర్యము లజచేతిలో నున్నవి. 


గనుక కట్టములు కొనుకలు వెట్టి యన్నిఖర్చులు వారే పెట్టుకొని 
విల్లనిచ్చి పెండ్లిచేసి తర్వాత వారియింట నే యుంచుకొనెదరు. 
మంగళసూతము"కు బంగోరు కొంత, మ్టిలకు వేండి కొంత 
యున్నది. నా బోటి _పేమ్యు[రై న దర్శిదునకు చిన్నది కుదురు 
టయే కష్టము. కుదిరినను దానియెత్తు సొమ్మియ్యవల యును. 
ఖా న్రీయములగు అకతా వివాహములకు ఆచార వీళాచమును 
(పతిబంధకమలుగా మీరే పంవియున్నారు. - సరేగాని, ఆయ్య 
గారు! ఆవీశాచమును మ్మాతము వదలించితిరా ! ఓలి తెచ్చు 
కొనలేని నా వంటి వాండకు కే శమముగా నుండును, 


ఓరీ; ఆ విషయమై (తిమూ ర్తుల మాలోచించుచునే యున్నాము, 
పమ క్రమముగా జరుగ€ లదు. నీ వేమియు భయపడవలదు, 


అపకారం నా బోంట్టము (బతికిపోయెదము స్వామీ । 


త్వరగా ఆ విషయమును సిద్ధాంతపజచిశ యెడల నే నాక 
యక్షతా వివావాము నేండే చేసుకొని సకళతముగా పెండ్లికి 
రావలయునని యున్నది. 


అం తారురత యేమిరా! - త్వరగా నడువుము; బుమలు 
వచ్చియుందురు. 


: (మూతి విరుచుకొని మొగము ఓరగా త్రిప్పి) నా పెండ్లి 
జోలి నీ కేమయ్యా! నీ పెండి చేసుకోబాబూ. లోకములో 
గొప్పతనము ౌచ్చినకొలది స్వార్థపరాయణత్వము కూడ 


గౌరి ; 


మాలతి | 


వకుళ ; 


మాలతి ; 


చతు రాం కము. కక్‌ 

'హెచ్చుచునే యున్నమాట నాకం దెలియను. మీ ముగ్గురు 

మూర్తులకును పరోపకారబుద్ధియే యున్నయెడల లోకములోని 

వా రందణును పరోపకారులే యగుదురు. లోకము బాగుపడనే 

బాగుపడను. - అయ్యగారూ ! ఇదే దారి, దయచేయుంఢుం 
(ఇరువురు న్మిష్కమింతురు.) 


మూడవ రంగము 


(హినువంతము : పుష్పవనము, గౌరి, (గౌరి చెలిక తెలు) 
మాలతి, వకుళ మాలిక (పవేశించుదున్నారు. | 


రావే మాలతీ! రావమ్మా వకుళమాలిక ! ఆ సదాశివమూ రికి 
పూజ సేయుటకు( బూవులు కోయుదము, 


శ్యామ = ఆట 


ఇవిగో మల్లెలు యివిగో జాజులు 
యెన్నో యిచ్చట కలవే కలవే కలవెే॥ 


ఇవిగో విరజాజు లివిగో సంపంగు 

లెంతో చక్కగ నున్న వే ఉన్నవే ఉన్నవే॥ 

ఇవిగో ఉమ్మెత్త లివిగో తుమ్మి జిల్లే 

ఇంత సొగసు చూడరే చూడరే చూడరే॥ 
గౌరమ్మా చూచినావటమ్మా దీని దుండగము ! ఇదేమిటమ్మా 
దొగడలు, టొడ్డుమల్సెలు, మల్లెలు, జాజులు మొదలగు సుగంధ 
(దవ్యములు కొల్లలుగా వెల్టివిరిసియుండగా నుమ్మె త్తలు, తుమ్మి 


58 కురంగ. గౌరీ శంకర నాటిక 


"పూలు, జిల్లేక్ళు కోయుచున్నది. . (వకుళమోలికను గడ్జించుచు) 
ఊరుకో! ఏమిపని అది. ఆ పూవులు గో సెదవేమి? ఏమి 
'చేసికొనెదము ? . య. 

గౌరి; అయ్యా! దానిమీద కోపగించెద. వేమే మూర్గురాలా! ఆ 
పరమశివునకు దోణార్క్మ పుష్పమలయందు పీతియని నీ 
వెళటుగవా ? (వకుళమాలికతో) కోయుము, వకుళమాలికా తప్పు 
లేదు. మా:తీ। ఇడిగో మాలతి -- ఆ తీగె పేరేమి ? 

మాల: ఏ మాక్షేవించెదవమ్మా ! దానిపేరు నా పేరు నాకటే 
యనియా-! నే.నెంత 'శాస్త్ర పురాణములు చదువకున్నను నింత 
మా(తమైన( దెలిసికొనకుందునా+ గః 

గౌరి: _ అవునుగాని,' నా చేతిలోని దేమిటో చెప్పు? 

మాలతి : (వకుళమాలిక వం1( జూచి నవ్వి) ఇదిగో యీబిడగారు 
. మనతో నే యున్నదిగా? 
గౌరి: ప్రొద్దెక్కుచున్నది, త్వరగా = 
ఇవిగో. గొజ్జంటు. లివిగో కలిగొట్టు . 
లెన్నిగోసిన తణుగవే, తజుగవే, లేటుగవే॥ 
మాల: . ఇవిగోనే మంచి కేతక్రీసూనము. ల 
లేమి వాసన గమ్మెనే, (కమ్మె నే, శ్రమ్మెనేః 
గౌరి: un 
. ఏమి సంస్కృతమే మాలతీ! ,కేతకీసూనము లేమిటి ? 


మాల: EN ఇంతేనా ? నీవు సంస్కృత. ప్రాకృతము చదువే 
లేదా? 


చతుర్గ్శోంకము శ? 


గొరి : మాలతీ! కోసితివా యేమి? అవి. ముట్టరాదు: ముట్టరాదు. 
' పాజవేయుము. 'పరశివునకు ముగలిజేకలు.. గిప్టివని యెటు(గవా? 


మొలతి ; . గౌరమ్మా ! కోపము చేయకు. నేను కాస్రపురాణాలు యింకను 
చదవలేదమ్యా. నన్ననీయెదవుగాని వకుళమాలిక క్రేతక్రీసూన 
మనగా నేమిటని నన్నడిగినది. -. 


వకుళ; సరే. లేండమ్మా ! నాచదు వేయడుగవలి. మాయమ్మ యా(డ 
వాం(డకు చదు. వేమిటని యనుదినము పోరు చేయుచున్నది. 
అయ్య నన్ను బడి మాన్చించున(టః ఇక నింతే నాపని 


మాల : పోనీలే, తల్లిదండుల నేటికి నిందించెదవు ? పెనిమి(టి 
వద్దకు, బోయిన తర్వాత నీవు బుద్ధిమంతురాలవై న యెడల 
విద్యను వృద్ధిపొందించుకో రాదా యేమి? 


గౌరి: ఏమిటే మాలతీ! మాటలతో _పొద్దు(బుచ్చుచు పూలు గోయరా 
యేమి ? 


మాలతి ; (వకుళమాలికతో) ఇదిగో! చూచినావా? ఈబిడె స్వార్ధ 
పరాయణత్వము ! ఈమెకు సంగీతసాహిత్యాది సమ _స్పవిద్యలు 
వచ్చునని లోకమున కంతకు విశదమే. మనకు రావాయెనని 
లేశ మైన విచార మున్న దేమో చూడు । 


గొరి; మాలతీ! సీ గడుసుమాటలు మాని పూలుకోయవే. పరశివృని 
బూజింతము. స్త్రీలు విద్యావతులు కావలయునని _మొక్కుకో, 
సీ కోరిక సఫలము కాక పోదు, (వళుళమాలికతో) నాకోనాకోరికలు 


t8 


గౌరి; 


కురంగ గౌరీ శంకర నాటిక 


చెల్లించి విద్యావృద్ధికి యడ్తుకలుగ( జేయని య త్రమామలును, 
భర్తయు కలుగవల యునని మహాదేవునకు మొక్కు కొందురుగాని, 
పూలు కోయు(డు, 


కోసితిమమ్మా కోసితిమి. ఇవిగోచూడు. చాలవు? 
నేనే యెక్కువ కోసినాను. చూడు గౌరమ్మా! 


ఉమ్మె తలు తుమ్మలు, జిల్లేళ్ళు కోయుట కూడ నొక 
యెక్కువగా చెప్పెదవేమే. వకుళమాలికా | నేను కోసినవి చూడు! 


విరజాజులు -- సంపంగులు - 


మన కిప్పుడు చూడుము ! ఎన్నిమాలతులో !! ఎన్ని వకుళ 
మాలికలో: ! ।; ఇ(క( బర మేశ్వరుని బూజబింతమా ? 


(మాలతీ వకుళమాలిక లొకరి ముగము లొకరు చూచి నప్వుకాందురు. ) 


వరుళ ; 


గౌరి: 


వకుళ ; 


గౌరి: 


గోరమ్మా ! పకశివుడెక్యుడున్నా(డని పూజచేయగలవమ్మా ! 

తెలివిగలవారు జ్ఞానదృష్టిచే పరశివుని సర్వత్ర కనుంగొని 
యెదరు, 

సీపు తెలివిగలదానవు గనుకి నిప్పుడున్న (మెల్లగా) ఉదేక 
ములో (బిగ్గరగా) నెక్కడ చూచిన పరశివు(డే. ఆ పరశివు(డు 
మాకెన్ని తపస్సులు చేసిన గానవచ్చునమ్మా, 


gో॥ “సగ ద్గత మితి |ప్రధాం నయతి వస్తువై వం శుభం 


జగచ్చలతి సర్వదా నిగడతం నదైవం౦ తథా, 


వకుళ : 


మాల: 


వకుళ; 


గోరి: 


మాల : 


గౌరి: 


చతుర్థాంకము 59 


జగచ్చుణుత సేవ్యతా మమలదై వ బుద్ధాతతో 
మనో మల విశోధనం విహిత వి గఫారాధనమ్‌” 


కావున నీ గుజ్బమామిడి కింద పరిశుద్ధముచేసి యీ లింగమును 
స్తాపించుండు. ఇతడే పరశివుడమ్మా, 


® 


(గౌరితో) ఈ రాతిలింగమునేనా నీవు పెండ్లాడంటో వుచున్నది? 


(వ కళమ లికను 7 ద్దించి) ఊరుకోవకుళా | ఆలా గనవచ్చునా! 
చిన్నతనము విడవ లేదుగదా -- చెంపలేసుకో. 


(చెంపలు వొయించుకొని నమస్కరించును.) 


“సర్వం ఖల్విదం (బబహ్మ” యను మహావాక్యార్థము వలనను 
“"జన్మాద్యస్యయతః” యను వేదాంతనూ తము వలనను సమస్త 
జగత్తునకు నుపాదాన కారణు(డై భగవంతుడైన పరశివు(డీ రాతి 
యందే లేకున్న నీ జగత్తునందంతట నుండుటెట్లు ? సర్వమునకు 
నుపాదానకొరణమైన వస్తువు సర్వముయుక్క అవయవములయం 
దేలయుండదు ? 


ఉపాదానకారణ మనగా నేమి గౌరమ్మా ? 


వస్త్రమునకు దూది, ఘటమునకు మృత్తు, నపాదానకారణము, 
దృశ్యమంతకు పరశివమూ ర్హియే యుపాదానకారణము. ఈ 
శిలను శిలాబుద్ధిచే పూబించుటలేదు, పర శి వబుద్ధిచే పూజించు 
చున్నాము, (అని మామిడిచెట్టు కింద లింగ్భప్రతిష్టచేసి) రావే 
మాలతీ ! రావమ్మా వకుళమాలిక ! ఆ సదాశివమూ ర్తి దర్శనము 
మరల నా కెప్పుడు కలుగునో! నా భాగ్య మెట్లున్నదో (1 


60 కురంగ గౌరీ శంకర నాటిక 


వకుళ: ఇదిగో; J ఇక్కడనే యున్నా(డుగా ! (మెక్టిగా) ఈ లింగ 
మూర్తిని మెడకు గట్టుకోరాదు? 


మాలతి ; (వకుళేమాలికను కనులతో వారించి గౌరితో) గౌరమ్మా ! 
ఏమమ్మా అంత తొందర? నీ వివాహ ప్రయత్నము జరుగ. 
బోవుచునే యునృదిగా 1 


వకుళ ; (మాలతితో) ఏమి వగలా(డన్మూ యిది ? అన్నము నాకులో 
వడ్డించుకొని యా(కలి కోర్వలేనని మొఅ నెట్తుకొనచున్నుదీక 


గౌరి: కాదమ్మా! మా తండ్రిగారు పెద్దలైనారు, లోపల తాపము, 
బయట శ్రెత్యము. కదలలేరు.. వారేమి సేయుడురు? మా 
'యన్నలు మైనాక కోలాహలు లున్నారు. ఒకరు సముదమునను, 
వేతాక రేటియొడ్డునను కాపురమున్నారు. బయటికి బయలుదేర 
భయము! మా యమ్మగారు తొందరపడుచునే యున్నారు, కాని, 
ఆడుది. ఆమె యేమి చేయ(గలదు ? అమ్మలారా! మీకేమి 
తెలియును మా గృహ కృత్యములు ? ఆదనారాయణమూంర్తి వచ్చి 
వివావా|పయత్నమలు త్వరగా జరిగించుకోవలసినదని చెవ్చివెళ్ళి 
యిప్పటికి నెల కావచ్చినది, వారు [క్రిందటి నెల పొడుపునాండు 
'చెవ్పి వెళ్ళినారు గదా, ఈనా(టి క్రింకను నే, పనులును జరుగలేదు. 
అయ్యో : నే నెట్లు నైరింతునే? ఒక గడియ. యొక మహా 
యుగముగా . నున్నది. అదియేమె కాని నా. తమకమునక 
మితిలేడే.! శప 


వకుళ ; 


గొరి; 


గౌరి: 


వకుళ : 


చతు ర్భాం కమ. 61 


(మెల్లగా మొగము వెనుకకు( |దిప్పుకొని). ఆలాగే యుండును, 
ఈడు ముదిరినదిలే. అందథతి లాగున నతి బాల్య వివాహము 
జరిగిన యెడల ఈ కర్మము లేకపో వును, 


వకుళమాలికా!' నా కేమో తాపముగా నున్నదే. ఆ మహి 
దేవు[డు తనంతట తానైన వచ్చి నా కన్నులకు( బునర్జర్శన 
మియ్యండాయనే, 


(మెల్లగా వెనుకకు, దిరిగి) ఆ సదాళివు(డు ఈ కాలపువా(డు 
కొడు. ఈ కాలపువా(/డేయైన యెడల నిదివఆకే ఈ పూలతో(ట 


లోనికి నెన్నిసారులో వచ్చుచు. టోవుచుండును, 


చెలులారా | నే నిలువలేనమ్మా. 


హిందుస్తానీ భ్లైరవి - రూపకము, 


'తాళలేనే, తాళలేనే, తరుణి యేమి సేయుదునే 


కాలకంధరునితోడ కలసి ముచ్చటలాడక నే ॥ఠాశ॥ 
మక్కు వతో వాండు నేను మిక్కిలీ వేడుకతో 
నొక్క [పక్క_మీ(దనుండి వక్క లాకు లివ్వశే nF 


(రహస్యముగా) నన్మథు(డు మేరమీఆ లేదాయేమి ? పాపము! 
శరీరహీను(డై పోయినాడు. చల్చని తల్టివి, నీ శివపూజామహిమ 
మన్మథుని మీ(దుగా( బాతీనది. చావు దవ్చి కన్ను లొట్టబోయె 
నన్న ట్టయింది, 


(నవ్వుచు, మూతిపై బట్టవేసుకొని దూరముగా బోవుచు, 
మెల్లగా) ఊరుకో వకుళా | ఊరుకో, గౌరి వినును. 


62 కుర౮గ గౌరీ శంకర నాటికి 
గౌరి? (మన్మథు నుద్దేశించి), 


ఆ, వె, శివుని కంటిమంటబే(గాలి మరల న 
న్నేచ|[బతికితో మహేళు కరుణ 
(బతికియున్నవారిపై దేవుకరుణ రా 
దనుచు నన్ను( (బేమ( గనం దలంతొ |! 


(ఆకాశ ము న) 


హిమవత్కటమున కొదిదేవు/డగు నారాయణు(డు వచ్చు 
చున్నా(డు. గొౌరీనివాహ మహోత్సవము కొజకు సమస్త 
కృ త్య ములు నెజవేర్చ(బడినవి, చే(టిమాపటికే వివాహ 
మహోత్పవము హో || 


గౌరి: వింటిరా! మనము త్వరగా పోవుదము పద, 


వకుల : మాలతీ ! పెండ్రి అనగానే గౌరమ్మ కెంత సంతోషమో 
చూడ్లు, 


మాలతి: గౌరమ్మను ఆలాగనెదవేమీ? = గౌరమ్మా; ఇదిగో 
ఈదారిని రాం 


(అంద జు నిష్కమింతురు) 


చచళుర్ధాంకము 68 


నాలుగవ రంగము 


[హిమవత్పర్వతము * కళ్యాణమంటపము ౩ హిమవంతుడు, 
మేనక, మెనాక కోలాహలులు, నారాయణుడు, గౌరీ శంకరులు, (బహ్మ, 
బుష్‌పత్నులు (పవేశించుచున్నారు. ] 


బుషిపత్నులు ; (హారతిప శ్లైము పట్టుకొని) 


సురటి - ఆట 
పరమేశ । హతమోహపాళ ! ఈశ ! వభమంగళమ్‌, 
జయమంగళమ్‌ 


గిరిరాజాసుత సర్వగీర్వాణనుత జయమం౦ంగళమ్‌ 


౧. హలాయుధ భూతజొలనాధ జయమంగళమ్‌. 
నీలాలకవాణి జితళుక జయమంగళం శుభమంగళమ్‌ 


౨. విషమ్యుగోలి దేవవితతినేలిన దేవ మంగళమ్‌ 
వృషలాతురంగుని పెండ్లాడిన దేవి మంగళం శుభమంగళమ్‌ 


మేనక ; గౌరీశంకరుల నాశీర్వదించి యమక్ష(తలు వేయు(డు తల్లులారా! 


(బుషిపత్నులు గౌరీశంకరుల కన్నులకు మంగళహారతి నద్ది, 
శిరముల నశ(తలు వేయుదురు.) 


(బ్రహ్మ ; సకలలోకము లే మహాదేవుని కళ్యాణముగోరియున్నవో 
యట్టి లోకములకు మంగళము కలుగునట్లుగా గౌరీళంకరు 


64 కుర౦గ గౌరీ శంకర్‌ నాటిక 


లానందమయమైన .గృహస్థాశమమున ,(బవేశించిరి ఈ సమ 
యము పంపకం చక్‌ని నేను భరతవాక్యము చదువుచున్నాను, 
A, ధ్యాన యోగ సమాధుల దై వవిధల 
సకల భూతాళిమేలును సరవి(గోరు 
నాత్మహృద్ధ్యాన లేజులు నమరియుండ( 
బాడి పంటలు ప థివిని(  బండు(గాక ! 
భూతపంచక జాలంబు పొదలు(గాక | 
అందరు ; తథాస్తు, తథాస్తు. తథాస్తు, 


(అందటు నిష్క మీంతురు.) 


మంగళం మహత్‌ 


UR 


